


కవి సామాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గారు - గుంటూరు శౌషేంద శర్మ గారు 








జయంతి 


తెమాసిక సాహిత్య ప(త్రిక 
(సెప్టెంబర్‌ 2003 - ఫిబ్రవరి 2004 142) 


సంపాదక మండలి 
గోౌరవాథ్యక్షులు 
౨ంటూరి వెంకటేశ్వర రాళ్శు 


ముఖ్యసంపాదకులు 
ఆలు గె౭తమరాక్ను 


కార్యనిర్వాహక సంపాదకులు 
ఆం.ఎచెలిచింల కొంం౦ఢలరామ్చు 


సహాయ సంపాదకులు 
ఆచార్య కొకవెల సంబతుమారాణాడ్య 
ఆచార్య తముమ్మష్రూడే కకటేశ్యర రావు 


సభ్యులు 
ఆణార్య ఐ.కు. చలపతి రావు 
ఉ.ఐ. నరస రాజా 
Ch. రాజేశ్వర రావు 
ఆచార్య జె. రాఘువేం[ద రావు 
(663. వే, లక్ష్మణ 03క్ర 
శ మతి సుజmాణఆ గొికెబాల్‌ 


SISTER NIVEDITA FOUNDATION 


11-4-654/3, Red Hills, Lakdi-ka-pul, Hyderabad - 500 004. 
Ph . 23396358 / 23305134 


JAYANTHTI 
A Telugu Quarterly 
Devoted to Telugu Literature and Culture 


(పకటనలు 


For Copies 


Printed at 


ప్రారంభ సంచిక : రూ. £00/- 

జీవిత సభ్యత్వం రూ. 1,000/- (ప్రారంభ సంచికతో పాటు) 
పోషక సభ్యత్వం : రూ. 2,000/- (ప్రారంభ సంచికతో పాటు) 
విడి పత్రిక 2 రూ. 50/- 


రెండవ కవరు వ రూ. 3,000/- 
మూడవ కవరు : రూ. 2,000/- 
లోపలి పూర్తి పుట : రూ. 1,000/- 


SISTER NIVEDITA FOUNDATION 
11-4-654/3, Red Hills, Lakdi-ka-pul, Hyderabad - 500 004 
Ph : 23396358 / 23305134 


M/s. VISALANDHRA BOOK HOUSE 
4-1-435, Bank Street, Hyderabad - 500 001 
and all rts Branches in A.P. 


PARTHASARATHI PRINTERS 
Nalilakunta, Hyderabad 
Phone * 55108206 / 56608206 


అంకితం 


ఎన్ని కాయ స్వీయ కష్టాలొచ్చినా 
అంకిత భావంతో తెలుగు సాహిత్య సారస్వత ప్రచురణారంగంలో 
ఎన్నో సవాళ్ళను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ కూడా 


ముందు చూపుతో ముందంజ వేస్తోన్న 


Vishalandhra Book House 
Deputy General Manager 


Sri P. రాజేశ్వర రావు గారికి 


అభినందనలతో 


ఆడ లాట ల పాతం 3 
కటిస|మాట్‌-' ధి గుంటూరు కెషంరకర్య అ అ పను తను మని పన 4 
రాత్‌ టెశ్కనాధుడు: జత, బాపురెడి లాలా 4 
తెలుగుబాష - అనువాద కవిత డా.వెలిచాల కొండలరావు ......4400262622 2200 6000682266 5250 96806 న 6 
'సహృదయాబి 'సరణము-శివశ్రీ మల్లం పల్లి శరభయ్యశాస్త్రి .....౬౭౬0 ౭౬౭00౭000 జలలలందంజంజలల బందం లలంలం లలల 9 
నేను - మా మాస్తారు గారు-కీ.శే.ధూళిపాళ శ్రీరామమూర్తి... ౭౬000000 అలలంజంంజలలంల లలా 14 
అన్నదమ్ముల అనుబంధం-నాయని కృష్ణకుమారి ......404006420624066060 2200620005 లలత లలల జటిలం లట 23 
మా గురువు గారు - విశ్వనాధ వారు-అండనిల్లి నత్యనారాయ౯ణ.....44 2౭౭ ౭౪లల0000 జంబం లంబం 28 
అదీ, టశనాధ' వారంటె=డ.ఏ.నరసరాజా స 33 
మీరెరుగని విశ్వనాధ-వడలి మందేశ్వర రావు ..40000400606440 ననన i FORD OER 35 
ఏరొట్పురుషుడు -కోవెల- సు దసన్నాచా రులు 2 మవ వట టంట పవిట లట పణ 37 
మా మాష్లరు గారూ-తుమ్మపూడి కోటేశ్వరరావు ...౨౨౨౨౦౨౦౦ ౦౦౦౨౦౦ వ ౦వ టవ జలజల లంబం ంంంంబంంలంంలలలంందందంం 44 
అపరిణామ |ప్రాప్రము- విశ్వనాధ పావనిశాస్త్రి...00000000000000000000000 200 జంంంలలలదజల లలితం 46 
గురు-(పశంస-గంధం నాగేశ్వరరావు ౬.౭22౬౭ అ౬౬ 0౭0 0లలబలలలతంంంంటంలబంటింయంతంంటంటంందింంలంటంంం Sass .49 
ఐతిథధిగ వచి నొడు=డా, ఏర్వారం జగన్నాధం మ ము మతం ఆపె 50 
కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గారి చిన్మకధలు - నా అనుభూతి- సి.ఎస్‌.రావు ....... 52 
మధ్యాక్కణల్లో విశ్వనాధ-డా. ఆచార్య తిరుమల ......22400020006002000026002 22 వ000 వ 0000906002 0 వ066 202060 56 
ఏశ్వనాధ కవిత - జానపద మూలాలు-ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు ....2200400000 264444 63 
విశ్వనాధ వారి ధోం కిట ధోం-కీ .శే. కొత్త వెంకటేశ్వర రావు ...0000004060000006002050202026060642 69 


పద్యానికి పరవశించిన (ప్రతిభా (ప్రజ్ఞాశాలి శ్రీ విశ్వనాధ - డా-యస్‌.టి.జ్ఞానానందకవి ....... 71 


P.S.Ramamohan Rao 
Governor, Tamilnadu. 


ఢీ వెలిచాల కొండలరావు గారికి, 


విశ్వనాధ సాహిత్యపీరం అనే సాహిత్వ-సాంస్క ఎతిక సంస్లను న్వాపించారని తెలుః 
చాల సంతోషంగా ఉంది. సంస్ట ముఖ్యోద్దేశ్వాలలో ఒకటైన “జయంతి” తైమాసి 
ప(త్రికను విశ్వనాధ జన్మదినోత్సవ సందర్భంగా (పారంభించడం ముదావహం. 
ఈ సందర్భంగా, యాదృచ్చికమై అయినా ఒక యదార్దవిషయం. శ్రివిశ్వనాధవ 
ఒకే ఊరివాళ్ళం. దానికి పైన, విజయవాడ S.SRE& C.VR కళాశాలల 
అధ్యాపకులుగా, విశ్వనాధవారు నాకు గురువు, మాతండ్రిగారికి సమకాలీను6 
ఆయన స్మృత్వద్దం ఒక త్రైమాసిక సాహిత్య పత్రికను ప్రారంభించడం విశ్వనాథ 
తెలుగు సాహిత్వ ప్రపంచానికి సేవ చేసినట్లవుతుంది. 


ఈ సందర్భంగా మీకు మా అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని తలియజేః 


ఘి_ఎన్‌_.రామమోహా« 


డాక్టరి సి.నారాయణ రెడ్డ, వేత 


అధక్లులు 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక మండలి, 
మిత్రులు డా.కొండలరావు గారికి, 


నమస్కారాలు. విశ్వనాధ సత్యనారాయణగారిది ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో 
విరాడ్రూపం. ఆయన స్పృశించని సాహిత్య ప్రక్రియ లేదు. చేపట్టిన ప్రతి ప్రక్రియలో 
అంచులు ముట్టన వరిష్ట ప్రతిభామూర్తులు వారు. 


విశ్వనాథవారి పేర ఒక సాహిత్య పఠం, ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్న 
మీ కృషి అభినందనీయం, 


గుడివాడలో జరిగిన ఆయన షష్టిపూర్తి సభలో నేను రాసి వినిపించిన కవితలోని రెండు 


పంక్తులు ఉదాహరిసునాను. 


“అతనికినాడు షష్టబ్దములు నిండినట 
అతనికి తల వెండిమలయ్బై వెల్లుముండెనిట” 


నెరిసిన జుత్తులోనే కాదు, మెరిసిన కవితాత్మక విద్వత్తులోనూ విశ్వనాథవారు కైలాస గిరిలాంటివారే. 
వారు కొంతకాలం నిర్వహించిన "జయంతి" సాహిత్య పత్రిక మిత్రులు జువ్వాడి గౌతమరావుగారి 
ప్రధాన సంపాదకత్వంలో పునః ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా వుంది. 


మీ 


దా.సి.నారాయణరెడ్డి 


Dr. Arun Nigavekar 
Chairman 
U.G.C 


Dear Dr.Rao. 


Iam very happy to know that Telugu Literary Quarterly “Jayanthi”’ i 
be released on the occasion of the inauguration of the Viswanatha Sah 
Peetham. Your organization has a name of the very illustrious scholar 
writer in Telugu, late Kavisamrat Viswanatha Satyanarayana His contri 
tions in Telugu are very well known and they have been translated in m 
Indian languages Itis a fitting tribute to Jnanpith Award winner from 
State of Andhra Pradesh. Isend my greetings on the occasion. 


with best wishes, 


Yours sincerely, 


Arun Nigavekar. 


Prof. K.Satchidanandan 
Secretary 
Sahitya Akademi 


Dear Dr.V.Kondal Rao, 


I am very pleased to know that a literary and cultural organization 62116 
Viswanatha Sahitya Peetham has been established to celebrate the memory « 
Kavisamrat Viswanatha Satyanarayana, great scholar and writer and the fi 
Jnanpith Award winner in Telugu. Iam also happy to know that a Telugu litera 
quarterly titled Jayanth1 15 being released on the occasion of the Inaugurati< 
of the Peetham. Viswanatha Satyanarayana was undoubtedly one of the fine 
writers who contributed to the growth of Indian literature through his mo 
than 100 works in Telugu, Sanskrit and English He was a supporter ar 
sustainer of traditional values in life and lterature, universally revered for h 
creative imagination, classical scholarship and courage of conviction. His wo; 
stands like a bridge between one passing age and another that was being bor 
He was a true champion of aesthetic transition in Telugu literature. His nove] 
plays and poems alike reflect the originality of his imagination and his respe 
for the high standards set by Indian poetics for sublime literature. 1 am su 
that Jayanthi will reflect these great values for which Viswanatha had stoc 
and fought. I wish the journal and the organization all success. 


with warm regards. 


Yours Sincerel: 
K.Satchidananda 


సంపాదకీయం 


“జయంతి” సాహిత్య మాస పత్రిక కిది మూడవ ఆరంభం. విశ్వనాధ సత్వనారాయణగారు 
కోలవెన్ను రామ కోటీశ్వర రావు గారి త్రివేణి ఆంగ పత్రికకు జోడుగా దీనిని 19 2 7లో ఆరంభించారు. 
“జయంతి” రెండు నెలల పత్రికగా ఒక సంవత్సరం పాటు సాగి ఆగిపోయింది. మళీ 1958లో 
దాదాపు ముప్పయేళ్ల తరువాత సత్యనారాయణగారు గౌరవ సంపాదకులుగా జూవ్వాడి గౌతమ రావుగారి 
సంపాదకత్వంలో రెండవసారి మొదలయింది. ఇది మాసపత్రక. ఇది కూడా ఇరవై నెలలు మాత్రమే 
సాగింది. జయంతి వంటి సాహిత్య పత్రికలు ఏకధాటిగా ఎక్కువ కాలం సాగటం ఆనవాయితీ కాదేమో 
ననేది సాహిత్య పత్రికల చరిత్ర మనకొక పారం నేర్పుతున్నదని పిస్తుంది. సాధారణంగా సాహిత్త 
పత్రికలు సాహిత్యానికి సంబంధించి కొందరు వ్యక్తుల తపన నుంచి మొదలవుతాయి తప్ప, ఆర్దికంగా! 
మరో విధంగానో లాభపడటానికి కాదు. సాహిత్య పత్రికలకు పెట్టుబడులుండవు. వ్యాపారసంస్టల 
వత్తాసులుండవు. అందుకని ఏ సంచిక కాసంచిక వెలువడటమే ఒక గొప్ప. ఒక వైపు ఆర్టికముయిన 
వనరుల కోసం, మరో వైపు ఉత్తమ రచనల సేకరణ కోసం పాట్లు ప్రతి సారీ ఉండనే ఉంటాయి. 
సాహిత్య పత్రికలకు ప్రకటనలుండవు. చందాదారుల సంఖ్య చాలా తక్కువ. వారుగూడా చందా వరుసగా 
పంపటం మరీ తక్కువ. అయితే, ఇన్ని ఇరకాటాల్లోనూ ఎంతకాలం సాగిందని కాక, అది సాగిన కాలంలో 
సాహిత్య రంగాన్ని ఎంత ప్రభావితం చేసింది, ఎంత చైతన్య వంతం చేసింది అన్న దృష్టితో చూస్తే తొలి 
జయంతి నాటి సంచలనం మాకు తెలియదు గాని, మేము నేరుగా అన్వయించిన రెండవ సారి జయంతి 
మాత్రం ఉత్తమ సాహిత్యాన్ని అందించటమే కాక అనేక సాహిత్వాంశాలకు సంబంధించిన చర్చలలో 
క్రొత్త చైతన్వాన్నీ సంచలనాన్ని ఆ ఇరవయినెలల్లోనే ఎంతో కలిగించిందసెది ఆ నాటి సాహిత్య తరానికంతటికీ 
తెలిసిందే. 

తొలి జయంతి సంపాదకీయం - “ఇది వరకే తెలుగు దేశం నిండా పత్రికలు కొటాను కోట్లు 
వున్నవి. ఇంకా కొత్త పత్రిక లెందుకయ్యోి అనీ “ఇది వురల నింకొక సాహిత్య పత్రికను 
మేమారంభించుచున్నాము. ఆరంభించవలసిన అవసరమేమి? ఇది వరకున్నవి చాలవా? యను ప్రశ్న 
యున్నది. చాలవని మాయభిప్రాయము. కనుకనే దీని నారంభించుటి అని మలి జయంతి తొలి 
సంపాదకీయం మొదలయింది. ఇదే విధమయిన ప్రశ్న ఇప్పుడూవేయ వచ్చుగాని సమాధానం మాత్రం 
కొంత భిన్నంగా ఉంటుంది. ఆయానాళ్లలో సాహిత్య పత్రికలు అవేకం ఉండినయిగాని ఈనాటి పరిస్టితి 
పేరు. ఈ నాడు అచ్చంగా “సాహిత్వ' పత్రికలనేవి కన్పించవు. సాహిత్య పత్రికలలో అంతటి గొప్ప 
చరిత్రతో సుద్నీర్టకాలం సాగిన “భారతి” ఆగిపోయింది. తిరగి మొదలయ్యే ఆశ ఏకోశానా కన్పించదు. 
మరి, తెలుగు విశ్వవిద్యాలయం - మధ్యలో కొంత ఎడం వచ్చినా పునఃప్రారంభించిన “వాజ్ఞ | 
ఒకటి కన్పిస్తున్నది. మరికొన్ని పత్రికలు లేకపోలేదు కాని, అవి అచ్చంగా సాహిత్య పత్రికలు కావు. వివిధ 
పార్టీలు తమతమ సిద్దాంతాలకూ, విధానాలకూ పరిమితమయి "సాహిత్య స్వేచ్చ. రెక్కలు విరిచే విధంగా 
నిర్వహించేవే తప్ప సాహిత్యానికి అంకితమయిన పత్రికలు కన్పించవు. మరి దిన పత్రికలలో వార పత్రికలలో 
ఏదో ఒకరోజు ఒకటి రెండు పేజీలు సాహిత్యానికి కేటాయించటం ఉంది. కొన్ని పత్రికలు "సాహిత్యం 
ఎంతమంది చదువుతారు? దాని వల్ల ఎవరికి ప్రయోజనం?” అన్న వ్యాపారాత్మకమయిన లెక్కలు 
వేసుకొని తమ పత్రికల్లో సాహిత్యాన్ని నిషేధించటం గూడా తెలిసిందే. కేటాయించిన పత్రికల్లోనూ స్ప 
జనాత్మక సాహిత్యానికీ , గాఢమయిన సాహిత్య విమర్శకూ అవకాశం కన్పించదు. ఏదో విధమయిన 
“వాద-వివాద-ప్రతివాదాలను’ రెచ్చగొట్టి అర్హరహితమయిన, అనారోగ్యకరమయిన సంచలనం కల్గించటం 
వైపే మొగ్గుతున్నట్టూ కన్పిస్తుంది. 

ఈనాడు సాహిత్యరంగం అస్తవ్యస్తంగా అవ్యవస్టితంగా ఉన్నదనేది దాచేస్తే దాగని సత్యం. ఈనాడు 
సాహిత్యం ఏ రాజకీయ సిద్దాంతానికో, పక్షానికో, కుల-మత-వర్గాలకో, వివిధ “వాదాలకో, ప్రాంతాలకో 
అనుబంధంగా, ఒక ప్రచార సాధనంగానో సాగుతున్నది గాని, తన స్వంత వ్యక్తిత్వంతో తానుగా 
పురోగమించేతీరు కానరావటం లేదు. వాదాల, ఉద్యమాల సాహిత్యమే తప్ప సాహిత్యవాదాలు, ఉద్యమాలు 
కన్పించవు. ఈ స్టితిలో “సాహిత్యా న్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని సాహిత్యం కోసం తపన పడే 
వారందరూ గుర్తిస్తున్నారు. ఈ గుర్తింపుతోనే మరల “జయంతి” ని మూడవసారిగా ప్రారంభిస్తున్నాము. 


సాహిత్యం, ద్వేషాలనూ రోషాలనూ పక్షపాతాలనూ రెచ్చగొట్టటానికి కాదు, రాజకీయార్టికాది 
విషయాలను ప్రచారం చేయటానికీ కాదు. మాననీయ సంబంధాల్లో ఆరోగ్యకరమయిన సమన్వయాన్నీ 
ప్రేమాభిమానాలను పెంచుతూ, దేశీయతా భూమిక మీద ఆరోగ్యవంతమయిన ఆలోచనా విధానాన్ని 
పెంపొందించటానికి సంబంధించింది సాహిత్యం. ఆలోచనా విధానానికి శాస్త్రం - సాహిత్వం రెండు 
పక్షాలు. సమాజంలోని అన్నిస్తరాలలోకి చొచ్చుకు పోగలిగింది సాహిత్యం. ఆయాస్తరాలకు అనుకూలమయిన 
రీతిలో, అందుబాటులోకి వచ్చే రీతులలో సాహిత్యం ప్రవర్తిస్తుంది. ఈ రీతులలో ఏది ఉత్తమ మయిందనే 
ప్రశ్నకు అవకాశంలేదు. అన్ని రీతులూ ఆహ్వానించవలసినవే. కొన్నేళ్లుగా తెలుగు పద్యానికి వ్యతిరేకంగా 
తీవ్ర ప్రచారం ప్రణాళికా బద్దంగా సాగుతూండటం తెలిసిందే. అయినా పద్యం ఆగిపోలేదు. పద్వానికి 
భూస్వామ్యవ్వవస్ట వంటి వ్యవప్టలతో ముడ్‌ పెట్టు నిరసించటం జరిగింది గాని, నవల బూర్జువావ్యవస్టతో 
ముడిపెట్టబడలేదు. ఇబ్లాంటివి కేవలం రకరకాల భ్రాంతులు, అపోహల కారణంగా, ఇంకా కచ్చితంగా 
చెప్పితే, రాజకీయ కారణాల వల్ల ప్రచారం చేయబడినవే తప్ప యధార్థమయిన ఆలోచన వీటి వెనుక 
లేవసేది క్రమంగా తేట పడుతున్న సత్యం. 

సాహిత్యం అనేక ప్రక్రియల సమాహారం. ఏ ప్రకియగూడా నిరాకరింపదగింది గానీ నిరసింపదగిందిగానీ 
కాదు. నిజానికి ఏ ప్రక్రియ అయినా దాని దాని స్వరూప స్వభావాలూ, పరిధులూ, పరిమితులూ ఒకే 
విధంగా ఉండవు. భిన్నభిన్నంగా ఉంటయి. వాటికి సంబంధించిన శిలరీతులూ భిన్నభిన్నంగా ఉంటయి, 
ప్రయోజనాలూ భిన్నభిన్నంగా ఉంటయి. వీటికి సంబంధించిన విపెకం కవికి/రవయితకూ ఉండాలి. 
పారకునికీ ఉండాలి. అంతకు మించి విమర్శకునికి ఉండాలి. విమర్శ రాగద్వేష భూమికల మీదగాక, 
కావ్వతత్త్వ ప్రకాశకంగా సాగాలి. నిజానికి ఏ ప్రక్రియ కూడా కవి/రచయిత యొక్క ప్రతిభ మీద 
ఆధారపడి ఉద్దీప్తమువుతుంది తప్ప, అది ఆ ప్రక్రియ కాబట్టి ఉద్దీప్తం లేదా అనుద్దీప్తం కాదు. కవి 
ప్రతిభమీద, ఉద్దేశించిన పారకసమాజం, ఆశించిన ప్రయోజనం వంటివాటి మీద ఆధారపడి ఉంటుంది. 
భాషా ప్రయోగం కూడా ఈ విధమయిందే. 

గ్రాంధిక, వ్యావహరిక భాషావాదాలు సాహిత్యంలో అనవసరమయిన, అవగాహనారహితమయిన 
కల్లోలం స్పష్టించినాయి. అవి కలిగించిన లాభం ఎంతదనేది అట్లా ఉంచి, అది కలిగించిన నష్టం మాత్రం 
గొప్పది. వ్రాచీనమయిన సాహిత్యానికి సంబంధించి విపరీతమయిన వైముఖ్యం నైరస్వం పెంపొందించాయి. 
ఇప్పటికీ ఆ గోతిలోంచి మనం బయట పడలేకపోతున్నాం. ఆ వాదాలకు పేర్తే సరిగా కుదరలేదని మలి 
జయంతి నాటి నుంచీ మేము చెప్పుతూనే ఉన్నాము. ఇప్పటికి గాని భాషా విశేషజ్ఞులు అందులోని 
యాధార్ద్యాన్ని గుర్తించలేదు. భాష భాషాప్రొఢిమ, భాషా సారళ్వం, పలుకుబడి, నుడికారం వంటి 
అనేకానేకాంశాలు అందులో ఇబుడి ఉన్నాయి. వాటినన్నింటినీ పరిగణనంలోకి తీసుకోవలసి ఉంటుంది. 

సాహిత్యంలో కవి-రచయిత దృకృధాలతో పారకునికి అవసరం లేదు. కావ్యం ద్వారా వ్యక్తమయ్యే 
అంశాలే కావ్యానుభవానికీ, కావ్యాన్ని అంచనావేయటానికీ ఉపయోగించే అంశాలు. ఒకడు కవి లేదా 
అకవి, రచయిత లేదా అరచయిత కావటానికి ఆయన సృష్టించిన కవిత్వం/కావ్యం, రచన మాత్రమే 
ప్రమాణం. అయితే అది “ప్రమాణం” కావటానికి సాహిత్వ/ కవిత్వ ప్రమాణాలు కొన్ని తప్పని సరి. 
కొన్ని ప్రమాణాలు సాహిత్యం కాలదేశానుగతంగా పొందే మార్పుల మీద ఆధారపడి ఉండగా, మౌలిక 
ప్రమాణాలు కొన్ని. ఈ ప్రమాణాలు దేశీయతా భూమిక నుంచి నిష్పన్నమయి ఉండవలసి ఉంటుంది. 
సంస్కృతి, నాగరికత, జీవన విధానం దేశ దేశానికీ భేదిస్తుంటాయి. సాహేత్వం ఒక దేశపు సంస్కృతి, 
నాగరికత, జీవన వ. నుంచి ఉదయించేది. అందువల్ల దేశీయ ప్రమాణాలే వాటికి 
ఉపకరిస్తాయి తప్ప విదిశియ విధానాలు కాదు. సాహిత్యానికి రస ధ్వనులు దేశీయమయిన ప్రమాణాలు. 
దేశీయ జీవితపు విలువలు మొదలయిన వెన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి కావ్యం కానీ, విమర్శగానీ 
దేశీయమయి ఉండటం పారకుని యధార్హమయిన అనుభవానికి అవసరం. 

కాగా ఈ మూడవసారి మొదలవుతోన్న “జయంతి” సాహిత్యానికి సంబంధించిన అనేకానేకాంశాల 
విషయంగా స్పష్టమయిన దేశీయతా దృక్పధంతో - ఇంతకు ముందు వలెనే పురోగమిస్తుంది. రచనలే 
మాకు ప్రధానం. ఆయారచనలు కవిత్వం / సాహిత్యం కావటమే ప్రధానం. ఈ పత్రికలోని చర్చలకు 
గూడా ఇదే భూమిక. 

స్పష్టమయిన దృక్పధంతో ముందుకు సాగటానికి “జయంతి” చేసే గాఢమయిన ప్రయత్నానికి 
అటు రచయితలు, ఇటు పాఠకులు హృదయ పూర్వకంగా సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. 








Vishwanatha Satyanarayana with members of the family 


| శై 
ల 
0 

భం 

39 
a 

(ఈ 

శ 

జ్యే 
ఆలీ 


యష్టై ఆలంబమై తనుయక్ష ఇట్ట 
లనముపదంబును పతయాళువయ్యు గూ 
నాకు నొక్కింత నిగాలి సోక, ఒడలు 
జలదరించు నదేమొ, ఆషాఢ జలద! 
మిన్ను మన్నేకమై క్రమ్ముకొన్న మొోయిల! 
కన్నువిప్పిన తౌ లినాడు, కన్నుమూయ 
నున్న యీ తుది పేడును ఒక్కర్‌తి 
కిక్కిరిసి యుంటివీ బదుకెల్ల నివె. 

నీ వచో భావనావేహ నిజిడరీన 

శిశవాది వయోదశా - జా(గ్రదాది 

సకల వృత్తి నభశ్చతుష్షప్టి తిరిగి 

చేతనా మాత్రముగ మిగిల్చినది నన్ను. 


చిరునివరణ: 


ఆధునికంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో అరుదయిన వ్యక్తిత్వంగల మనీషి శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు. 
ఆనందవర్దనుడు చెప్పిన సహృదయ లక్షణానికి ఆయన ఒక సరయిన లక్ష్యం. ఆయన పరమభావుకుడు, 
కవి,విమర్శకుడు. పూర్వాధునిక కవులందరి విలక్షణత్వాలు ఆయనకు తెలిసినంతగా తెలిసినవారు చాలా 
అరుదు. ఎవరి ప్రమేయం లేకుండా ఆ కవులందరితోనూ మాట్లడుతూ మననం చేస్తూ ఎన్నాళయినా 
ఒంటరిగా కాలక్షేపం చేయగలరు. ఇన్నాళ్లుగా ఆయన చేస్తున్న పనే అది. అందుకే విశ్వనాధ 
సాహిత్యకుటుంబానికంతటికీ ఆయన పెద్దన్నగారు. 


విశ్వనాధ సత్యనారాయణగారిని తొలిసారిగా దర్శించి, ఆయన సాహిత్యాన్ని అధ్యయన పూర్వకంగా, 
మననశీలంగా అనుభవించటం మొదలయి ఇప్పటికి చతుష్పష్టి - అరవైనాలుగేళ్లు. ఆయన వయస్సిప్పుడు 
డెబ్బయి ఏండ్లు. సత్వనారాయణ గారి సాహిత్య సంపర్కం కలిగేనాటికే పూర్వాధునిక సంస్కృతాంధ్ర 
కవిశ్రైస్టుల సాహిత్వంతొ గాఢమయిన సంబంధం ఎర్సడింది. అప్పటినుంచి ఇప్పటిదాకా సత్యనారాయణగారి 
కావ్యాలను, రచనలను పూర్వాధునిక కావ్యాలతో రచనలతో వోల్చి, బేరీజు వేయటం, ప్రతికవి ప్రక్కన 
సత్యనారాయణ గారిని నిలబెట్టి, (ప్రతికవినీ సత్యనారాయణగారి ప్రక్కన నిలబెట్టి పోల్చుకొని 
సత్యనారాయణగారి ప్రతిభా - రచనా శక్తులకు, ఆయన సకలోహ వైభవ సనాధత్వానికి అబ్బురపడి 
ఉక్కిరి బిక్కిరయి పోయినారాయన. పరిచయమున్నంతవరకు ఆంధ్రేతర భాషాకవుల విషయంగానూ 
ఆయన ఇంతపని చేశారు. ఆయన పడిన అబ్బురంలో లేశమాత్రమైనా తేడా రాలేదు. కాగా ఆయన 


అనుభవ తీవ్రతను సమర్ద్హమయిన అభివ్యక్తి ఈ మూడు పద్యాలు. 


ఈ వయస్సులో ఆయన తను యష్టి(కాష్టభూతమయిన శరీరం) యష్టి(కర్ర) అవలంబనమై అడుగడుగునా 

పతయాళు(పడిపోయే) దశను చేరుకుంది. అయినా గూడా ఆయన(విశ్వనాధ) గాలి సోకితేనే చాలు 

ఒళ్లంతా జలదరిస్తుమంది. ఎందుకో తెలియదు. సత్యనారాయణగారిని ఆయన ఆషాఢజలద అని 

సంబోధించారు. ఆయన్ని ఆషాఢంలో తొలిసారి దర్శించారు శరభయ్యగారు. (సత్యనారాయణగారు 

ఆషాఢజలద అని పద్యాలు రాసారు) మొయిల'! (మేఘమా) అని పిలిచారు. ఆమబ్బు మిన్ను మన్నేకంగా 

కమ్ముకొంది. కన్ను తెరిచిన నాటి నుండీ, ఈ చరమ దశనాటికి గూడా ఆయనే ఈయనలో క్రిక్సీరిసి 

ఈ బతుకంతా ఆయనగా ఉన్నాడు. విశ్వనాధ వాక్కును గూర్చిన భావన దట్టంగా అలుముకొన్లి-శీనమగ - 

శైశవాది వివిధ వయోదశలలోనూ, జాగ్రత్‌స్వప్పసుషుప్త $వస్టలలోనూ నభ్య్ళ్బుతుష్పష్టి (నభస్‌ 

అరవైనాలుగు శ్రావణాలంటే అన్ని ఏండ్లు) గడిచి తన నీనాటికి చేతనామాత్రంగా 

శరభయ్యగారు. 

ఇదీ సత్యనారాయణ గారి - శరభయ్యగారి సాహిత్య వ్యక్తిత్వాల గాణానుభవం. 
(సంపత్కుమారాచార్య! 


తవిస[మాట విశ్వనాథ సత్యనారాయణ 


గారికి కవితా సీరాజనం 
ఉండేల మాలకొండారెడ్డ 
పద్యమ్ము వాసనా, భావగాంభిర్యవి 
స్ఫూర్తితో నవరసంబులు సృజించు, 
గేయమ్మువ్రాసెనా, కిన్నెరసానియై 
తరగల నురగల పరుగుతెత్తు 
నవలలు నవ్రాసెనా, నవకల్పనా చమ 
తృృృతులు సృష్టించి గిల్లింతపెట్టు 
కథలు రచించెనా, కమనీయ సంఘజీ 
వనచిత దృశ్యాలు కనులగట్టు. 


కలము చేబూని, తెలుగువాజ్ష్వయవధూటి 
శిరముపై “వేయిపడగలి” వరవినూత్న 
మణి కిరిటమ్ము మలిచిన మాన్య సుకవి 
విశ్వసాహాత్యనాధుడు విశ్వనాధ 


అతని “వేయిపడగి లాం(ధసీమనెకాదు 
నిఖిల భారతమున నిలిచి వెలుగు, 
భరతదేశనేత నరసింహరాయని * 
కలమువలన, కథనబలము వలన. 


తెలుగు సాహిత్యమును, తొట్టతొలుత, మేటి 
“జ్ఞానపీరి” మెక్కించిన ఘనుడతండు 
ఆంధ్రులకు చిరస్మరణియులైన యట్టి 
పూర్వకవులకు జెందు అపూర్వుడతడు 


చెళపభళ శాస్త్రికి శిష్యుడు 

అల నన్నయ తిక్కనాది ఆదెకవులకు౯ 
'సుళువుగ దొరకని భోగము 

కలిగించెను గురుని కతడు కవిసమాట్టై. 


తన ప్రత్యేకత, పద్యశైలి, కధనోత్సాహమ్ము మీర౯, రచిం 
చెను “రామాయణ కల్పవృక్షము” జగత్‌ జేయోభిలాష౯, సుధీ 
జన వంద్యుండగు “విశ్వనాధ”, అది విశ్వప్రేమ సంధాయియై 
తెనుగింటన్‌ పరనీయమై తరతరాల్‌ దీపించెడుం గావుత౯. 


* మాన్యులు శ్రీపి.వి.నరసింహారావుగారు సత్యనారాయణగారి “వేయిపడగలు” ను 
క్లుప్తీకరించి “సహసఫణ్‌ "పేర హీందిలోకి అనువదించారు. 


జయంతి- సెప్లంబరు-2003 


““8చమూడ్వ్సు" 


యా.మలభమాల 


ప్రాచీనసాహితీ పరిశోభనాంబుధిన్‌ 
మేధతో కడముట్ట - ఈదినావు! 
కమరామాయణ కల్పవృక్షమునకు 
జ్ఞానపీరము నంటుగట్టినావు ! 
నర్శనశాలతో నవరసాత్మకమైన 

నాటక జిజముల్‌ - నాటినావు! 
పరిముళమ్ముడుగని పాటల హారమున్‌ 
మెచ్చి కిన్నెరసాని కిచ్చినావు! 
వేయిపడగల కలమును విశ్వమంత 
చకితమౌనటు రచుళిపించి సకల జనుల 
వినుతిగైకొన్న కవినాధ! విశ్వనాధ! 
నిత్వమె యొప్పు జగతిలో నిదుగాధ!! 


ఆం౦(గ్రవాజ్ఞ ఆయు మందు విఖ్యాతి గనిన 
అన్ని ప్రక్రియలెపుడొ నిన్నాశయించి 
పెంచుకొన్నవి తమకీర్తి నంచితముగ 
నిరుపమానము నీవాణి నిశ్చయముగ! ! 


వేదనిధులు నీకు వెయ్యేండ్ల నేస్తాలు 
అమలకవితకీవు ఆనవాలు 
లోకవిదితమైన ని కావ్యరాజూలు 
మరపురాని గొప్ప మధువనాలు !! 


చెళ్ళపిళ్ళకవికి శిష్యుండవై వారి 
వాసినినుమడింప జేసినావు! 
సాటిలేని శిష్యకోటికి గురువుగా 
నిలిచి బవరమందు గెలిచినావు!! 


జటిలము నీకవిత్వమని, సారెకు సారెకు బల్కునట్టే వా 
రటుకులు గూడ గట్టియని యందురు, వారలమాటకేమి, నీ 
పటుతర వాగ్విలాసమును ప్రాజ్ఞులహోయని మెచ్చి, హారతుల్‌ 
ఘటనమొనర్చినారు కవిగా చరితార్దుడవైతివెంతయున్‌! ! 


కవిసమ్మేళనముననొక 
కవియును పాల్లొనియెనన్న్నగౌరవమును, నా 
కవిరళ (పీమ నొసంగిన 
కవిసమాట్‌! నినునుతింతు కైమోడ్సులతో!! 


జయంతి-సెజుంబలు-2003 


కమిగు[మూట 
త్రీ గుంటూరు శేషింద్రశర్మ 


కవితావ్నూయ రహస్వముల్‌ తెలియగా కాంక్రించినావేని, వా 
మ్మువనిన్‌ నీపెవరిన్‌ దలంపక, తదే కాసక్తితో జేరుమా 
కవిస(్యయూాట్టుగు విశ్వనాధు ప్రతిభా గంభీర వారావ్నిథెన్‌ 
శివకోటీర యుర్‌ తురీయ వచన [శీ సన్నిధిన్‌ బెన్నిధివ్‌. 
బఎమమని ౧మూకృతిమించు కోముశెల శిఖరష్నా 

కవులలో వుడమి మానమలలోన, 

ఎవని మనకడయొప్పు శ్రవలా పీయూషమై 

కథలలో మయూరి వాక్సుధలలొన, 

ఎవని భారతి వెల్లు వేకైక దీపమై 

అుగయులుం దాగామయమి లఅయుగయిులలందయుూ, 

ఎవని స్తానము (గ్రాలు నవనవ 

బుిుషులలో నిఖిలానిమిషులతలోన. 

అతడు కవియును బుహియయు దివఆతయు గాడు 
కవులు బుబుయలును టెవిజులుల గలమపివెులమి 

(మొక్కు. సాక్షాత్‌ పద(బుహ్మమూర్తిగాక 


విశ్వనాధుడు కేవ లావిర్భవుండె! 


నాట మిశ్వనాయుడు 


జఇె.బాపురెడై 


నన్న్నయనుండి నావరకు, నమ్మినడానిని నమ్మినట్లు, దే 
శోన్నతికోసమ్మై నవరసోజ్ఞు వల కావ్వము లత్తినట్ట జా 
వొన్న్నతులందు సస్నుతుడ వోయి! సహస్ర ఫణాగ్రకాంతి సం 
ఇభన్నుడవోయి ! నీ కృతులు సత్యసరిత్తులు విశ్వరాట్కవ్‌ ! 
చెలియలికట్టుపై కడిమి చెట్టును కిన్నెరసాని పాటతో 

వెలయగ జేసినావు3 అది వేద సుబోభ వసంఆశకోభతో 
తెలుగున కల్పవృక్షవుయి, దువ్వత రామకణామ్బృతిము్ము మి 
స్తులముుగ పంచిపెట్టు పరిశుద్ధుల కామనలతెల్ల తీర్చుచున్‌. 


బాద, నినాద విబాడాం(భ్ర సాహిత్వ 
వనములో వర్మీకవా౭కి మ్‌వు 

చాలి వ్వాకరణ ఇందస్ఫూ(తు రణభూమి 
థధర్మగ్‌తా వ్రబోధనము నివు 

(ప్రాచీన దృష్టి, కర్వాచీన దృష్టికి 

శిష్ట సమీచిన సృష్టి నీవు 

నిందయు స్తుతియు వెన్వెంట న్‌ కీర్తిని 


జయంతి- సెప్టెంబరు-2003 


దేశ కాలాలకును వేష భాపషలకును 
అంతుపట్టని పరమాత్మకాంతి స్‌ు 

గురువులకె గురుడా శిష్యవరుడు 
శిష్యు లెవ్వరు సరిరాని చిద్దురుడవు! 


స 
యు! 


జీ 


పద్యపు కాలుచేతులను పాశవికమ్ముగ త్రుంచినట్టి, ద్వే 
షోద్యమ కర్తలందరు, మహాోజ్జ్వల ఛందము విందు సేయు, స 
ద్వొద్యను తూలనాడి వెలివేసిన దుర్మతులంద రిష్టు, ని 
పద్యసరస్వతీ చరణపద్మములన్‌ కని మోకరిల్రరే! 
నన్నయ్యిచేతిలో వెన్న ముద్దలు తిన్న 

పద్యమ్ము నీ గుండెపై ్రవించె 

తిక్కన్న ఒడిలోన తేనెపలుకులు తిన్న 

పద్యమ్ము నిన్నెంతొ ప్రస్తుతించె 

శినాధు నింట పాకానేకములు తిన్న 

పద్యమ్ము నీ నోట పరిమళించె 

పోతన్న ష్నడసోపేతాన్నములు తిన్న 

పద్యమ్ము నిను చూచి పరవశించె 

అష్టదిగ్గజములు ప్రసిద్దాశుకవులు 

విందుచేసిన పద్వమ్ము కుందినపుడు 

జాషువా కృష్ణశాస్త్రి దాశరథి వంటి 

సహచరులతోడ పద్యవాసంతలక్ష్మి 

(ద్రడిమ నిల్సీన విశ్వనాధుడవు నివు. 


ఏ ప్రక్రియ చేపట్టిన 

ఆ ప్రక్రియలోన సిద్దహస్తుడ వౌటన్‌ 
నీ ప్రాభవము (ప్రభావము 

ధీ ప్రజ్ఞొపజ్ఞ తెలుగుతేజం బయ్యెన్‌. 


దేహాత్మలవలె వ్‌ స 

తాహోత్వము భాష - భావ సంయోజన, స 
మ్మోహకమౌ! అక్షర వీ 

ణా హంసక విశ్వనాధ నారాయణమ్ద్ర. 


వేయి వాసంతములనుండి వెదకి వెదకి 

తెలుగు సాహిత్య శారద తెచ్చుకొన్న 

జ్ఞానపీఠ పురస్కార గౌరవమ్ము 

నీవు! బుషివి మానవతామనీషి నీవు. 

నీ సాహిత్య సమావలోకనము తండ్రీ! చేయగా బూని, వి 
ద్వా సంపన్న రసజ్ఞవిజ్ఞాలు, వివేకాత్ముల్‌ వచోజ్ఞాన ల 

క్ష్మీ సాన్నిధ్యము చేరినారు నవసంఘీభావ సందిప్తు లై 
భాసిల్లన్‌ వలె పూర్ణసత్య సమతాభాగ్యోదయ మ్మెల్లెడన్‌. 


ఇఆయంతి-సెపెంబరు-2003 


తలుగుభబా'ఘ్ము 


విశ్వనాధ సత్యనారాయణ 


ఒక్క సంగీతమెదో పాడునట్లు భా 
పషెంచునప్పుడు వినిపెలము ఖభాన్మ 
విస్పష్టముగ-నెల్ల విన్సించునట్లు-స్ప 
వ్ట్‌చ్పారణంబున నానరు భాష 
రసభావముల సమర్చుణ శక్తి యందున 
నమరభాషకును దీటైన భాష్ప 
జీవులలో నున్న చేవయంతయు చమ 
తతి పల్కులన్‌ సమర్పించు భాష 


భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి 
భాషయన నిద్దియని చెప్పబడిన భాష 
తనర ఛందస్సులోని యందమ్మునడక- 
తీర్చి చూపించినట్టిది తెలుంగు భాష 


స్వేచ్భానువాదం 


A language, 

That sounds not like a language 

But like a note of music, a lilt of a lyric, 
Like something touching, striking nostalgic 
When some one speaks, communicates 

A language, 

That appears self-revealing 

Clean and clear sounding 

When some one spells, pronounces 

A language, 

That rmmpresses as powerful and 1mmortal 

As the immortal language “Sansknt”’ 

In the grace of expressing an aesthetic feeling 
In the culture of conveying a cosmic musing. 
A language, 

That depicts the fire and flame of life 
Underlining the “Consciousness” of all the lives 
Wafted in words most amazing, 

Woven in forms most astounding. 

A. language, 

Of which 

A king wondering 

At its many splendors exclaimed 

“Oh! This indeed is the language 

Worthy of calling the language”. 


A language, 

That, angling into the alchemy of poetry 

Demonstrated many a marvel and a majesty 

Entreasured in the treasure house of poesy 

In the norms and nuances of poetics. 

That indeed 1s my language 

THE TELUGU LANGUAGE. (Dr. V. Kondal Rao) 


6 


ఆ pre లొ 














sf 
44 
ఇల a 
ల 4 
“ 
ళు య 
క్ష న 
Ae 
ey dist, 
శ్‌ 
తు 
లే 1 
we 
య 
త 
న. 
ఖ్‌ కోల 
క్ట 
త జల్లా 
మా లో 
Ca 
శ 
ee స్టే 
గా 
ఆనీ, 


మ్మ క్ట 





గుహాదయాభి సరణము 

నివశ్రీ మల్లం పల్లి న 

ఈ కృష్ణా గౌతమీ తీరములలో మాది విద్వద్వంశమని తెకియనివారెవ్నరూ" కీ.శే.మా నాయనగారు 

మల్రంపల్లి మల్తికార్డునారాద్యులవారు. నాకు పన్నెండేం డు జెండ 

సాహిత్వవిద్య 3 ననుగ్రహించిరి. అప్పటికే కవితావిద్యా సను కంర పద కహ కండ 

వంశస్వామి నారాధించిన ఏకలవ్వుడను. సంస. ్క్పతాంధ్ర 4 సాహితయుంలో కొన్ని వేల పదయులు నాకు 

కంరస్టములు. నేను కవినగుటలో నాశ్ళర్యమేమి యున్నది? అప్పటికింకను శాస్త్రవేమియును 
మొదలుపెట్టలేదు. మా నాయనగారిని విడిచి ఒకసారి రెండుమాసములుండుట తటపైంచినది. 


షా 
కైకలూరు వద్ద శోభనాద్రిపురమని కాశీనాధుని వారి య(గహారము. నేనా యూరు వెళైతిని. అచ్చట 
మా మేనల్లుడు కీ.శే.కానీనాధుని జ్రొలపతియు దూరపు బంధువు మల్తంపలీ నాగభూషణము గారును 
గలరు. నాగభూషణముగారి యుద్ద విశ్వనాధ సత్వానారాయణ గారి గ్రంధములన్నియు గలవు. మా 
మేనల్లుడు నాకన్న ఐదేండ్లు పెద్ద. మానాయనగారి యొద్ద నాతో సంస్కృత సాహిత్యము చదివెను. 
మహాప్రతిభాశాలి. అతనికింగ్రీషు సారస్వతములో గూడ మంచి ప్రవేశము గలదు. నా పద్వములు బాగోగులు 
విమర్శించి నన్ను తీర్చి దిద్దుచుండెడివాడు. నిరంతర గ్రంధ వ్వాసంగ నాగభూషణము గారి 
యొద్దనున్న విశ్వనాధవారి గ్రంధములన్నియు ౩ నతడు చదివెను. ఆ (గ్రంధములపై వారిద్దజు ప్రసంగించు 
కొనుచు నన్ను కుజ్జవానినివలె చూచుచుండెడివారు. నాకది మనసులో చాల 7 నుండెడిది. నేనప్పుడు 
వేంకటశాస్త్రిగారి పద్యములు చదువుచుండెడివాడను. వారు నాకు విశ్వనాధవారి పద్యములు వినిపించెడివారు. 
నాకవి నచ్చెడివి కావు. అప్పటి యూహలో సత్యనారాయణగారి పేరు ప్రక్కన MA అను అక్షరములు 

చూచి ఈయనకు సంస్కృతము సుష్టుగా వచ్చి యుండదనియును నాకొక యనుమానము. 

“పసిమి బాలెంతావు పాలసంద్రములోన జున్ను లంకల మీదనున్న నీవు-'” అని నాగభూషణాముగారు 
చదువుచుండగా ఆ యూహలోని నవ్వతను ఆస్వాదించుటయొట్లో తెలియక నేను బహుశః ఇంగ్లీషు 
చదివినవారి కవితాధోరణి యిట్టుంటును కాబోలును! మన కర్దమగుబ లేదని నిస్పృహచెందెడి వాడనుకాని 

తీసివేసెడువాడను మాత్రము కాదు. మా మేనల్లుని యందు నాకుగల ప్రామాణ్యమట్టిది. 


ఒక కావ్యమును చదివి అందలి ప్రాణస్పందము తెలిసికొని ఆ కవి మనోధర్మమునందుకొని ఆ 
కవితో తాదాత్మ మును పొంది కొన్ని దినములదియే లోకముగా నుండుట నాకు జన్నసిద్దమైన లక్షణము. 
అప్పటికే నాచిత్త సద్మమునందు కాళిదాస భవభూతులు బాణమయూరాదులగు సంస్కృత కవులును 
నన్నయ తిక్కనలు, శ్రీనాధ పోతనలు మొదలైన ఆంధ్ర కవులును చిత్రికృతులై యుండిరి. 


పరమభావుకుడైన నామేనల్లునికి ఇంతనచ్చిన విశ్వనాధ కవితా ప్రతిభ నాకేల తెలియుటలేదని 
అమర్ధదుఃఖములతో నాగభూషణముగారి యొద్దనుండి తీసికొని ఒక్కొక్క గ్రంధము చదువ మొదలిడితిని. 


ముందు కిన్నెరసాని పాటలకు చెవియొగ్గితిని. ఈ జన్మకు అగమ్యమనుకొన్న ఆ కవి మనోధర్మము 
మొదటిసారిగా నాకు మిక్కిలి సజాతీయమని తెలియవచ్చినది. తెనుగు పాటలలోని తీయదన మెట్లుండునో 
తెలిసినది. తెనుగుదేశములోని నదులు, కొండలు, అడవుల సౌందర్యమేమియో తెలిసినది. రసాక్స 
తియైన ఆ వాగుతో నాకు తాదాత పము కలిగినది. నావెనుకటి జన్మలలో ఎచ్చటనో ఆ నది 
పూర్వజన్మమునకేదో షం న. తోచినది. లేనిచో ఆ పాటలలోని తీయనలు "* “ఎన్నడో వెనుకటి 
(బ్రతుకున మిక్కిలి విన్నవానివలె' నన్నింత వెన్నంటి యుండవు. 


అనార్కలీ ఆలోకించితిని, అందలి గీతి మాధుర్యము ఆషాఢమాసమునందు గిర్యుపత్యకలలో పరువులు 
పెట్టుచున్న సన్నని సెలయళ్ళ సంగీతమువలె వినిపింపజొచ్చినవి. 


మాస్వామి వరించితిని. 


శ్రీనాధునకు పిమ్మట ఇన్ని శతాబ్దముల వజకు అంతటిప్రాణ ప్రహాదనమైన స్నిగ్గగంభిరనిగ్టోషముతో 
ఆం(ధ్రశారద నా చెవులలో ధ్యనింపలేదు. 


జయంతి -సెపెంబరు-2003 9 


శో 
a 


_ 9 భారి 
గాసుడు తెనుగు భాషలో నాటకము వ్రాసిసట్లున్నది. ఆంధ్ర ప్రశస్తి హృదయగత మొనరించుక్‌ టిని. 


ధ్ర ను. జ ఇ 9 
క్తి నాల వకు చా" లన్న జన్మమ్ములుగాగ ఈ తనువునన్‌ బ్రవహించునొ ఆంధ్ర 
స్స్‌ 
అకములో అనా లును నస లమికొనెను. 
వానో ణు వ 
ద మాల్య. ర్న ఎర సస ఇ లె Ise 
స్యా ఎ RCD CUT? 
9 శి 
కలువపూ వులోని పవల దిమ్మ చుట్టును ముసరి తుమ్మెదగమి (మైోఎనట్టు - మెట్టన యిసుకల 
హం. సా bl 
మీద సనుని నిటిపారజాలు ముర్చుర పుల్టునట్లు - 


చంద్రకేతకీ ప్రాసాద శిఖరములనుండి జాలువాణుచున్న ఆ మహావైణికుని 


వివతళభించినది. 

ఏకవీరతో తాదాత్య్య మందితిని. 

సంస్కృత మహానాటక కర్తల నాయికా స్పష్టియందలి పరమభావుకతా లక్షణమంతయు చారుదత్లుని 
[పావారమునందు జాతీకుసుమ పరిమళరేఖవలె నామనసునావరించుకొనెను. 


ఈ 


చివజకు వేయిపడగలు చదివితిని. 

తెనుగుదేశము యొక్క ఆత్మ సాక్షాత్కరించినది. కొన్ని కొన్ని ఆధ్యాయములు నాకన్నీళ్ళతో 
తడిసిపోయినవి. ఒక్కనెలరోజులలో ఈ (గ్రంధములన్నియు చదివితిని. నా మనోధర్మమే మారినట్లయ్యెను. 
భూమియు, ఆకాశము, గాలియు క్రొత్తవియైనట్లు తోచెను. ఏదో క్రొత్త జన్మయెత్తిన యనుభూతి 
కలుగజొచ్చెను. ఆ రోజుల మాధుర్యమిప్పుడేమి చెప్పగలను! 

ఆహో! పుస్తకముల మహిమ యెట్టిది! 

భౌతిక రూపములలో పూర్వకవులెట్లుండిరో తెలియదు కదా! వారి ప్రతిభలన్నియు రాశీభావము 
నందినట్లున్న యీ కవి నేనున్న కాలములోనే ఈ ఆకాశము క్రింద - ఈ భూమిపై - నావలెనే 
నడయాడుచున్నాడు. ఈ గాలి మమ్మిరువురను సమానముగ స్ప ఎశించుచున్నది. నాకింతటి 
సమానధర్ముడైన కవి యెట్టుండెనో! ఈ కవిని నేను చూచి తీరవలయును నాయంతట నేను 
చూడవలయును. మూడవ వారి ప్రమేయము ఉండరాదు. ఆయన ఎవరో నేనే గుర్తు పట్టగలను. ఇన్ని 
(గ్రంధములలో ఇంత విస్పష్టముగ ఆయన యాత్మ నెజగియున్న నేను-అట్టి రసాత్మ నివసించుచున్న ఆ 
శరీరగృహములో ఆయనను గుర్తుపట్టలేక పోవుటకన్న అసంభవమైన విషయమింకొకటి యుండదు. 


ఇట్టి ప్టేర నిశ్చయముతో బెజవాడ వెళ్ళితిని. అప్పటి నా సాహసము తలంచికొనినచో ఇప్పటికిని 
నాకాశ్చర్యమే కలుగుచుండును. ప్రాణాధికుడైన కవికై నిర్ద్యాజరసముగ్టమైన సహృదయాభిసరణమది. 
కాళిదాసాది మహాకవులను సైతము రసోన్మతులై ఏయజ్ఞాత సహృదయులైన వారు నావలె నిట్లభిసరించిరో! 
మహాశ్వేత చేసిన పుండరీకాభిసరణము కన్న పురూరవసునికై ఊర్వశి చేసిన దానికన్న - ఇది దివ్య్వమును 
అవార్దివమును. 


ఎవ్వరితోడను చెప్పలేదు. ఆ యూహలోని మాధుర్వభరమెవ్వరికి చెప్పనీయలేదు. 
ఆయనెవ్వరు? నేనెవ్వరు? 


వచ్చినపని యేమియని యడిగినచో-చెప్పుటకేమి యున్నది? దీని పరిణామమెట్లుండును. అసలు 


వన్నాయన లెక్కచేయునా? లెక్కచేయుటకు ముందు నేనెవ్వరో నా మనపస్టితి యెట్టిదో తెలియవలయును 
గదా: 


నా యాకృతి ఆయన తెలిసికొనుటకు వీలుగనున్నదా! నేనెవరో బికారివలె ఉన్మత్తునివలె నుంటిని 
గదా! తెలియక నన్నవమానించునేమో! ఈ వికల్పములను గాని నా యాభిజాత్యదర్పమును గాని 
ఆయుత్కంరాభరము నిలువనీయలేదు. 


నాకున్న సర్వస్వము నాహృుదయమొక్తుటెయే. 


3 ల లవ 
వేనట్తున్ననేమి” వావేషమెట్తున్న వేమ” మూసిన. తాగు చాక మెడలో గౌడరండ్రాక్త, 
ei 
ma డి "న్ని న అరై 
పజాగరారుణములైన కన్నులత్‌ భఖారభున్నవ్వైన హుదయముతా దాణాధికుడెన కవిక్ర విజయవాడ 
యూ కు ba wien తయ. 


విధులలో నా అస్వేషణము మొదలుపెట్టతిని. 


థో 


5% 
ప్రాంగణమునకు వెళ్ళితిని. ఆ యింగ్లీషు విద్వార్హుల వేషభాషతైక్కడ'” నేనెక్కడ” లోపలి కడుగుపెట్టుబకే 
తగని బిడియముగా నుండెను. అచ్చట నన్ను లక్షపట్టువారవ్దారు " జావ అనా లడుగవలయునన్నచో 


నాకు వల్లమాలిన నత్తియొకటి గదా ఎల్లరును నామాట వినిపించుకొనకయే నవ్వుదురు. అదిగాక నేనెవ్వరిని 
అడుగ దలచి కొననేలేదుగదా! 


ఉయ్యూరు రాజాగారి కళాశాల అప్పుడు గవర్నరు పేటలో ఒక మేడలో నుండెడిది. వేనా మేడ 


£, 
t 


ఓ 


తుటుములు తుటుములుగా విద్యారులు వచ్చుచుండిరి. ఒకరిద్దజుగా ఉపస్యాసకులును 
వచ్చుచుండిరి. నేనొక మూల నిలుచుండి వ్యగ్ర హృదయముతో పరిశీలించుచుంటిని. ఎవరెవరో 
వచ్చుచుండిరి. లోనికి పోవుచుండిరి. ఘూర్లమానార్లవమైన నాగుండెలోని సంక్షోభమెవ్వరికి దెలియును? 
నా ప్రతీక్ష ప్రతిక్షణ మహాయుగముగా నుండెను. నాలోపలి నుండి యెవ్వరో - 


[లు 


< బ్య 9 ఆద ఖాని ఖీ కి పెం. ఇ యల Pn 
అనుభూయతా మిదమిదం పురస్టితం పూర్ణ నిర్వాణమ్‌ అని హెచ్చరించుచున్నట్లున్నది. 


ఇట్లు-ఒక పదినిమేషములు గడిచినవి. రావలసిన వారందజు వచ్చుటయైనదని - వచ్చిన వారిలో 
నాకు కావలసిన వారు లేరనియు నాకు నిశ్చితమైనది. 


నేడీయనకేమైన పనియున్నదో! సెలవు పంపిరో! నేటి కసలురానే రారో! నా ప్రతీక్ష్రయంతయు 
భగ్నమైనది. నా హృదయమంతయును శూన్యమైనది. కాని-సేనావ్రదేశము నుండి కదలలేక పోవుచుంటిని. 

ఇంతలో ద్వార భూమి యందు ఉత్తాల ఫణామండలముతో తోకపె నిలిచి ముందునకు తూగి 
వచ్చుచున్నట్టు-దుర్నిరీక్షమైన ఒకానొక యాకృతి భాసించెను. ఆ యాకృతి అంతస్పంగీతముతో 
కదలుచున్నది కావలయును. నాకాళ్ళలో వణకు పుట్టినది. నా యెడలు నాకు తెలియుట లేదు. నిశ్చేష్టుడనై 
యుంటిని. 


ఆయన లోనికేగి రెండు నిమేషములలో తిరిగి వచ్చి ద్వారము దాటి మరల వీధిలోని కేగెను. 
ఆయాకృతితో నా హృదయమును ప్రాణమును అనుగమించినవి కావలయును. ఒక్క క్షణములో ఇంకిపోయిన 
సముద్రమువలె నైతిని, నా సర్వస్వమును ఎచ్చటికో పోవుచున్నట్లనిపించెను. 


కొన్ని క్షణములలో నేను తెప్పరిల్లి వచ్చినదెవ్వరో నాశరీరము నందలి ప్రత్యణువు నందును 
వేయిశంఖములతో నూదినట్లు ప్రతిధ్వనించుచున్నను వ్యావహారికమైన నిర్జారణకై “ఫలానావారు వచ్చిరా?" 
అని అచ్చటివారి నడుగుటయును “ఇప్పుడు వచ్చి వెళ్లినది వారే” అన్న సమాధానము వచ్చుటయును 
ఒక్క లిప్తలో జరిగెను. పూర్ణమనోరధుడనై నేను వీధిలోనికి వచ్చితిని. అప్పటికప్పుడే ఆయన నా ముందు 
దూరమున నడచిపోవుచుండెను. సవేపధుస్థలిత పదన్వాసముగా సమీపించి కొన్ని యడుగుల వ్యవధిలో 
అనుసరించి నడచుచుంటిని. అప్పటి నా మనఃప్రతి నెట్ట చెప్పనలవియగును. 


అర్హవశ్వామసీమయైన అవనియంతయు నాకు కైవసమైనయట్లు, ఉపత్యకయందు నిలిచి కైలాస 
శిఖరమును సందర్శించుచున్న యట్లు, రాశీభూతమైన పూర్వాంధ్ర మహాకవుల ప్రతిభ యంతయును 
నా ముందు సాకారమై నడచుచున్నట్లు, భాస కాళిదాస భవభూతి దిజ్నాగుల భావుకతలోని పరమసౌకుమార్య 
ముద్రలే నాచేత స్పంపుటము ముద్రితమైనయట్లు ఈ[త్రిలింగదేశాకాశమును, భూమిని, వాయువును, 
వనములను పర్వతములను మహానదులను యుగ యుగములుగా ఆవరించికొనియున్న ఆత్మయేదో 
ఆకృతికొదిగి నాకు ప్రసన్నమైనయట్టు, నేను దానిలోలీనమై పోవుచున్నయట్లు, ఒకానొక అంతస్పంగీతమును 
వినుచు నేనాయన వెనుక నడచుముంటిని. ఎచ్చటకి పోవుచుంటినో తెలియకయే అవశముగా పోవుచుంటిని. 
పోవుట యెక్కడికి? గమ్యమునందె లీనమై యుంటిని. కొన్ని వీధులు గడచినవి, ఆయన ఒక యింటిలో 
ప్రవేశించిరి. అది స్వగృహము కాదు, మిత్రగృహము కావలయును. ఆ గదిలో నెవ్వరును లేరు. ఆయన 


జయంతి-సెపెంబరు-2003 MH 


వళముగా పాదములపై వ్రాలి పోవుచున్న నన్ను చూచి - ఎవరో భిక్షుక 


fp 
tr 
{ 


శిశువనుకొని ఛ్‌! ననూ తాకెదివేలి కావలసిన దేదొ దూరముగ నిలిచి యడుగరాదా! అని ఆయన 
నన్ను గడ్జెంచెను 

రుడ్రమెన కంకము నుండి కొని, ఛధందోమయాక్షరములు పెగిలిపడి - ఇంకవశము గాక యేడ్చుచున్న 
నను, చూడి-ది భాంతుడై ఆయన కేచివచ్చి నన్ను దగ్గజకు తీసుకొని - ఒడి యందు కూర్చండబెట్టికొని 
ఏడు? మానిపించి - నా చిబుకము నెత్తి “నీవెవ్వరని” అడిగి నా సమాధానమును విని నిలువున 
తక ఇంక ఎన్నడును ఎవ్వరికిని గో త్రణామ(గ్రహణ విరహితముగ పాదాభివందనము చేయవలదని 
శాపించిరి. బాష్ప పకెపూక్ల నయనములతో ఏవమవిజ్ఞాతాని దైవతాన్యప్యవధూయంతే అని తనలో 
తాను డగ్గుత్తిక పెట్టికొనెను 


G 


జ్ఞాత హేతువగు దైవయోగమున నిట్లు కలసిన నన్ను వెంటబెట్టుకొని త్రోవలో నా విద్యాభ్యాసమును 
గూర్చి-నేను చదివిన తమ గ్రంధములను గూర్చి ముచ్చటించుచు తమ యింటికి తీసుకొనిపోయి 
స్వజనముతో కలిపికొనిరి. వానలో తడిసిన అడవి వలె కన్నీ రోడ్డి నా హృదయము తేలికపడి ఒక 
'ప్రహాద భావమును భజించెను. లది మొదలు ఈ ముప్పది నాలుగేండ్లలో మేమెప్పుడు కలిసినను ఆ 
తొలినాటి అనుభూతియే భాసించెడిది. ఆయన కంటికి నేనెప్పుడును పన్నెండేండ్ల బాలునివలెనె 
నిపించెడువాడను. వేడు వార్టకచ్చాయ నాపై పడుచున్నను ఆయనను చూచినపుడెల్ల నాకును అట్ల 
అనిపించెడిది. ఆ ప్రేమ బలము నా వయెజ్ఞానమును కూడ స్తంభింపజేసినది కావలయును. 

అప్పుడు పగలు రెండు జాములైనది. నేసేమైయుందునో తెలియక బంధుజనము నాకై యలజడి 
పడుచుందురన్న యూహ వచ్చి ఇక సేను పోయివచ్చెదననగా “సాయంకాలమురమ్మని” ఆయన 
నన్నాదేశించిరి. 

నాడు వృషసంవత్సర శ్రావణశుద్ద ప్రతిపత్తు. ఆ సాయంతనము నేను వారియింటికేగి ఆయనకై 
ప్రతీక్రించు చుంటిని. ఉద్విగ్నమైన ఆ ప్రాద్దుటి ప్రతీక్షకును, స్టిమితమైన సాయంతన ప్రతీక్షకును ఎంతటి 
భేదము! 

ఆయన వాహ్వాళికేగి చీకటిపడి యింటికి వచ్చిరి. వచ్చుచుసే నన్ను చూచి ఈ అబ్బాయి వచ్చెనే 
అనుచు లోపలికేగి వచ్చి ఏమి చదువు చుంటివని నన్నడిగిరి. ఆ సాయంసమయమున దేవీస్తుతులు-నేను 
రచించినవి చదువుచుంటిని. అవి విని “నీకు అమ్మవారన్న ఇష్టమువలె నున్నదే? నేనును అమ్మవారిపై 
పద్యములు వ్రాసితిని విను” మని యీ పద్యములు చదివిరి. ఆ కంఠము నుండి తొలిసారిగా వెలువడి 
నాశ్రవోయుగళిలో పడినంతనే నాకు కంరస్టమైన ఆ ప్రధమ సరస్వతీ నిష్యందమిది. 


కోకిల కామినీ మధుర కూజత కోమల వాయువీచి సం 

ధ్యా కపిశమ్ములైన జడలల్లిన జీబులలోన తాండవ 

శ్రీ కమనీయ జాహ్నవి ధరించిన దేవుని గేహదీపమా 

లాకృతి మందహాస కలితానన మాకు ([బ్రసన్నమయ్యెడున్‌. 
నిగమ మహార్ద్హముల్‌ జగమునిండెను తన్నిగమాంత వైఖరుల్‌ 
నిగమ చయమ్ముకన్న హవణించెను తన్నిగమాంత చూడమై 
తగిలెను బ్రహ్మనాబడు పదార్ధము- బ్రహ్మము మౌళి తల్లి క్రాం 
జిగురు పదమ్ము గోటిరుచిచే రుచిమంత మిదెంత చిత్రమో. 
అమ్మధురావలోకనములద్భుతమయ్యెడు తల్లిలోవనాం 
తమ్ములు సాగినంతన శతప్రమితుల్‌ మధురేక్షుచాపఖం 
డమ్ములవారు రత్నమకుటమ్ముల వారు జగద్విలోభనా 
స్యమ్ముల వారునున్‌ బ్రభవ మందెదరంబుద నీలరోచిషుల్‌. 


ఆరాత్రి మేమిరువురము కలసి భుజించి - భోజనాంతరము మల గోప్టికి గూర్చుంటిమి. తమ 
4 > Ca CO స! 
మాస్వామి సర్వాశీస్సులతో నాకు వ్రాసియిచ్చి ఆ గ్రంధము నాకు వినిపింప మొదలిడిరి. అది శ్రావణ 


ర? 


ట్‌ 


12  జయంతి-సెపెంబరు-2003 
ల క న క యా స నక దనం క. 


మాసము కదా! బయట దారాసారములుగ వ 
స్వామియును, కాశీవిశ్వేశ్వర స్వామియును వచ్చి లీనమై యు 
ధూర్హటి వ్రీనాధులు లీనమై యుండక యేమగుదుకు? ర్ట 


చలసానువుల మీదుగా నా మనసు స్సు ఆయన 


జీబుల్‌ గట్టిన యేటి క్రొత్తరగలో చిన్నారి జాజిక్సిగ 
రాబంపున్‌ నునుసోగ వెన్నెలల దారాలలులో కీలు 
మై బందిన్‌ గొని” 

తెమలింపరాక చిక్కువడి యుండెను. 


బయట శతసహస్ర వీణాధ్వనుల వలె వర్ష ధారాధ్వనులు! నడుమ నడుమ మేషస్తనితములు! 
ఆయన కంరసీమలో తేనెలు పాజుచుండెను. మేఘ గర్టనలు య. చుండెను. పీకీకన్వకానూన 
వ్వాహృతిని పంచమ మధువు చిందు చుండెను. ద్యోనడాంభఃకణ డిలు తాండవించు చుండెను. ఆ 
శతకమారీతిగ ముగియు చుండెను. రాత్రి రెండు జాములయ్యను. క స లాతిన్‌ల ప్రభాశ్రీకృన్నోహన 
వర్ణభాద్రపద సంశ్లేష ప్రగర్ణ ద్విలాసై కాంభోద తనూ | ప్రకాశిత వధూసొదామనీదే హవర్సీ కల్యాణమనొోజ్ఞ 


దీధితులవలె ఒక్కసారిగ- స్వామికారుణ్యము వెం అందు విశ్వవముంతయును దేదీప్యవూనవ్వె 
వెలుగొందెను. 


ఇట్టు లొకరొకరిలో లీనమగుచున్న కవి సహృదయులను తనలో విలీనమొనరించు కొన్న ఆ ప్రధమ 
నభోనిశాక్షణముల స్మృతి మాధుర్యమే నేటికిని న్ను నిలిపి యీ కధ నాదే నిట్లు చెప్పెంచినది 
kk kk చనన 






స 
య. 





న్‌్‌ 
చో 


క లు భంగం శ 


Andavill1 Satyanarayana, Viswanatha Satyanarayana, 
T.V. Hanumanth Rao, Ushasri at the metting 


జయంతి-సెపెంబరు-2003 13 


నేను - మా మాస్తారు గారు 
కి,శే, ధూళిపాళ శ్రీరామమూర్తి 


ప 
ముఫైయేడో ముప్పై యెనిమిదో గుర్తులేదు. కృష్ణాజిల్లాలో శాయపురమనే 
అక en On ఆ గ్రహోకంలో పద్దెనిమిది, యిరవై యేళ్ళలోపు వయస్సు గల పెలలందరు 
SES WE TRE ము కును ee వార్టికోత్సవానికి మాష్టరుగారిని పిలిచారు. మాష్టరుగారప్పుడు 
జాజుల ల. గారు అప్పుడు పురాణం సూరిశాస్త్రిగారు కూడా వచ్చారనుకుంటాను. మాది ఆ 
కూర ముగా pr దూరిలో వాలా భాగం మాబంధువులే అవటంవల్ర ఆ సభకు నేనూ వెళ్తాను. 
నక లా తుల? పంచరత్నాలు వ్రాశాను. ఇంకా వొకళ్ళిద్దరు వ్రాశారు. వాటిల్లో నాకు ఒక 
పదడ్వాం గురువుల! 


పాకట భావయుక్త రసబంధుర సత్కవితాసుధా యు ద్‌ 
న్స్‌ రతికి జీవము పోసిన యట్టి దుగ్ధ ర 

త్నాకర కల్పుటివె కవితా నవచాతురి నిదుసామ్ము రా 

పే కవి సార్వభౌమ! కొనవే యివె మేమిడు స్వాగతంబులన్‌. 


ఇది మొదటి పద్యం. ఇందులో మూడో చరణంలో అక్కపెద్ది సత్వనారాయణగారని వుండేవారు, 
ఆయన దిద్దుబాటు కొంత వుంది. మేము పద్యాలు చదివిన తరువాత మాష్టరుగారు మాట్లాడారు. ఆ 
మాట్లాడటం “ఆయం ధీరో ధీరో ధ్వనితి నవనీలో జలధరఃి” అన్నట్లుగా వుంది. ఆయన యేం 
మాట్లాడారో గుర్తులేదు. అప్పుడు యేదో భావకవిత్వాన్ని విమర్శించారు. అప్పుడేమిటి? ఎప్పుడైనా ఆయన 
వుపన్వాసం యేదో విమర్శవుంటేనే రక్తి కట్టేది. ఆ రోజు ఆ సభ రక్తి కట్టింది. అది మాస్టరుగారితో నా 
మెదటి పరిచయం. తరువాత తరువాత మా పరిచయం బాగాపెరిగి మాష్టరుగారికి నేను చాలా 
సన్నిహితుడినైనాను, ఆయనతో నలభైయేళ్ళు నాకు సాన్నిహిత్యం నడిచింది. మాష్టరుగారు స్వర్లస్టులై 
దాదాపు పదేళ్ళు అయింది! అయినప్పటికీ కూడా ఆ మొదటిరోజు యెంత క్రొత్తగా కన్సించారో ఇప్పటికి 
కూడా నాకాయన అంత క్రొత్తగానే కన్నిస్తాడు. ఏమాత్రం పాతబడిపోలేదు. ఆయన అప్పటి నుంచి 
నాకు కవిసార్వభౌముడే. ఆ తరువాత బందరులో సభచేసి ఆయనకు కవిసమ్రాట్‌ అని బిరుదు యిచ్చారని 
విన్నాను. సరే! నేనన్నది లోకం అంగీకరించిందనుకొన్నాను. 


తరువాత కొద్ది రోజులలొనే వూష్టరుగారు బెజవాడరాజాగారి కాలేజీలో ఉపన్వాసకునిగా చేరారు. 
బెజవాడలొసే హిందూ హైస్కూలులో నాకూ ఉద్యోగం దొరికింది. అప్పుడు కాలేజీ గవర్నరు పేటలో నొక 
అద్దె యింట్లో వుండేది. ఓ తడవ అక్కడికి చెళ్ళపిళ్ళ పేంకటశాస్తుల్లుగారు, వేలూరి శివరామశాస్తుల్లుగారు 
వుపన్వాసానికి వచ్చారు. నేనూ యింకో మిత్రుడు కలిసి సభకు వెళ్ళాము. ఆ సమయానికి పేంకటశాస్తులుగారు 
మాట్లాడుతున్నారు. వెంకటశాస్తుల్లుగారు మాటలాడటమంటే అది జగన్నోహకంగావుందేది. ఆయన 
వేషం అపరశివుడిలా ఉండేది. మాట్లాడుతుంటే మాటమాటకి పొట్టచెక్కలయ్యేటట్లు నవ్వు వచ్చేది. 
ఎంతో సహజంగాను ఉండేది. చెణుకులకు చెణుకులు వుండేవి. లోతుకు లోతూ వుండేది. అవతలి 
వాడు కోపం తెప్పించాలని చూచినప్పటికీ ఆయనకు కోపం వచ్చేదికాదు. చమత్కారంగానే సమాధానం 
చెప్పేవాడు, చాలా తేలికగా యేడిపించేవాడు. ఆయన మాటలాడుతుంటే వొక్కొక్క మాటకి వేయేసి 
కత్తులు కట్టి మాట్లాడేవాడు. ఆయన వుపన్యాసం తాత్పర్యం “భక్తి - రసం - కాదు” అని తేల్చారు. 
దాని మీద శివరావు శాస్త్రిగారందుకుని భక్తిరసం కాక పోవట మేమిటని సంస్కృతం లోంచి బోలెడు 
వుదాహరణలిస్తూ ప్రసంగించారు. దానిమీద మళ్ళీ వెంకట శాస్తుల్లుగారు, ఆ పైన మళ్ళీ శివరామ 
శాస్తుల్లుగారు వొకరినొకరు ఖండించుకుంటూ వుపన్యాసాలు చెప్పారు. శివరామ శాస్తుల్లుగారికైతే బాగా 
ఆవేశం వచ్చిందిగాని వెంకటశాస్తుల్లు గారికిరాదే! ఆయన తన సహజ ధోరణిలోనే, చమత్కారంగానే 
ఆయన చెప్పిన యుక్తుల నన్నింటిని తునకలు చేశారు. దానిమీద శివరామశాస్తుల్లుగారు ఇంగ్లీషులో 
నుంచీ, ఫ్రెంచిలోనుంచీ, జర్మనీలో నుంచీ వుదాహరణలిస్తూ మాట్లాడారు. వెంకటశాస్తుల్లుగారు, “జత! 
శివరామా! ఆ జాతి భాషల్లోనీవు చెప్పినట్లు వుందేమో! నాకా భాషలురావు కాబట్టి, సంస్కృతం వచ్చు 


14 జయంతి - సెప్టెంబరు-2003 


ని a కాచుకో Mr న అ మ ల చ రత త క డా 
త ల. 3 చ 2% ర ల లు 
డు అక కుత: సతు కోడ్‌ రక య్‌ జాల ESTED MED 
కుబోతూరు. నెవరాము శాస్తులుగారు, “సతభాూరాయణగారూ ఆ భాషలు కానివారు అటాగే లనుకుంటారు 
ధు స మ a 
ండి” లన్నాగు. ఆ మాట యిద్దరికి వర్తిస్తుంది. అంటే వెంకటడాస్తుల్లుగారికి, మాస్టరుగారికిన్ని. వెంకట 
నిమ్మకు నీరెత్తినట్లు వూరుకున్నారు. మాస్టరుగారు మాత్రం నేనిప్పుడు మాట్లాడితే తగాదా 
అజాలా జో యో హా ఢి తల్లి 
వస్తుంది అని సభను సమాప్తం చేశారు. దాంతో మాకు తెలిసిందేమిటంటే అంతవాదించుకున్నా వెంకట 
శాసుల్తుగారికి, శివరామ శాస్తుల్లుగారికి వైమునస్వం యేమిలేదని, శివరామ శాస్తుల్లుగారికి, మూసరకుగారికిన్సీ 
అవ సా లా మై స్తై రణ 
యేమ్‌వాదం జరగకపోయినా పడదని. మజింకొకటేమిటంటే మాసరుగారు చాలా ఆత్ననిగ్రహం 
బ్‌ 


tht GC 
yrs 
ny 
ష్‌ 
హ్‌ 
0 
(నో 
“Ob 
feb Wo 
Ea 
అ © వ 
“a 0 
ర్‌ ల్ర 
es 9 ౮ 
ర్‌ = [0 
న్‌. 
లస 
గ్‌ : 
6G | 
Gg GE 
MY: 
gt 
Cnr 
tf ak 
gr 
క 
ty E 
oA 
CR 
i 
౮] 
fH 
[1 
టి 
న్‌ 
{x 


f ఆని అన్నారట. పేంకబశాస్తులు ఆ మాటకు సవ్వివ్తారుకున్నారలు. సత్యనారాయణ గారు 
వాక్కొక్కప్పుడు గురువుగారినైనా లెక్కపెట్టివారు కాదన్నమాట. 

మాస్తారుగారికి గుడివాడలో గజారోహణోత్సవం జరిగింది. ఆనాటి సాయంకాలం పెద్దసభ జరిగింది. 
అ సభకు వెంకటశాస్తుల్లుగారు వచ్చారు. కాటూరి వెంకటేశ్వరరావుగారు వచ్చారు. అ సభలో కాటూరి 
వెంకటేశ్వరరావుగారు పద్యాలు చదివారు, నిజంగా రత్నాల్లాంటి పద్యాలు. ఆ పద్యాలు వినినంత మాత్రం 
చేతనే గుర్తుండేవి. నిజం చెప్పాలంటే కాటూరి వెంకటేశ్చరరావుగారే పద్యం వ్రాయాలి. దానిలో వుండేతెలుగు 
ఫ్రేవరు, నభూతోనభవిష్యతి. పద్యరచన మహా తీర్హుగావుండేది. బెజవాడలో నవ్వసాహిత్య పరిషత్రు 
జరిగినప్పుడు ఆ సంవత్సరానికి పరిషత్తు అధ్యక్షుడిగా మాస్టరుగారిని యెన్నుకున్నారు. ఆ సభలో 
సత్వనారాయణగారు సర్కస్‌ మాస్టర్‌లాగా వ్యవహరించారు. అనుకున్నసమయానికి కవులందరి చేతా 
పద్యపరనంగాని, వుపన్యాసంగాని ముగింపజేయగల్లారు. ఆ సభ మూడు రోజులు జరిగింది. రెండోరోజున 


కాబోలు వారు “పౌలస్త్య హృదయం' చదివారు. అందులో, 


“జునపాలు ట్రేలు నీడున శైవచాపంబు 
విరి చిన శృంగార వీరమహిమ (1 


అనే వొక సీసపద్వచరణం నాకు గుర్తువున్నది. ఆ సీసపద్యం చదివిన తరువాత మాస్టరుగారు, 
కాటూరి వారిని కౌగలించుకుని “అచ్చమైన నియోగి బిడ్డవి కాబట్టి సీసపద్యం యింత బాగావ్రాశావు “ 
అన్నారు. చెప్పవ చ్చిందేమిటంటే ఆ గుడివాడ సభలో వెంకటేశ్వరరావుగారి పద్యాలు రక్తి కట్టినట్లు 
మరెవ్వరివీ కట్టలేదు. 


పిత్పపాదుల్‌వలె కాశికేగితివొ? యా విశ్వేశ్వరున్‌ దెచ్చి చే 
సితివో మేటి ప్రతిష్ట? పద్యములనన్‌ చేలోకు వౌటన్‌గదా! 
శతకంబొక్కటి కట్టి, కొంటివి ప్రతిష్టన్‌ ; మేల్‌ బళా! కాశికా 
పతి! విశ్వేశ్వర! నివు మెచ్చవలె నబ్బా యిట్టి చాతుర్వముల్‌ 
యౌ పద్యం నాకు బాగా గుర్తువుంది. అప్పుడు విని గుర్తుపెట్టుకున్నదే. ఇంకా కొన్ని కొన్ని పద్వాల్లో 
కొన్నికొన్ని ముక్కలు గుర్తున్నాయనుకోండి. ఈ పద్యాలు వ్రాసినందుకు తరువాత వారి మిత్రులెవరో 
“అతని మీద యింత మంచి పద్యాలు వ్రాశాపేమిటి? “ అని అడిగారట. దానికాయన “ఆతనట్లాంటివాడే" 
అని చెప్పారట. ఆయన సహృదయత్వమట్లాంటిది. నేనొకమాటు సత్యనారాయణ గారి తో అన్నాను. 


జయంతి-సెపెంబరు-2003 15 
శు క (| 





స {4 
రగా వాసాడండి. ముక్కు. తిమ్వున లాగా వ్రాస్తాడు. అటా లంటే 


పదంలో తెలుగు పలుకుల గుబాశింపంతా కుంటుంది. పద్యం వాస్త ౨తనే వ్రాయాలి. నేనొక మహాకావ్యం 
ను. అతనాపని చేస్తే అతని ముందు యెవళ్తూ ఆగర" అని. వాళ్లిద్దరికీ యేవో 
బు కొంత చెప్తూ వంట ఆ పారువు లేమన్నా వుంటే రాజకీయాల వల్ల తప్ప 
జ ఆ సభలో వెంకట శాస్తుల్లు గారు యేం మాట్లాడారో 
sary య రి సత్రంలో యేర్పాటు చేసారు. అప్పుడు వెంకట 

నాలు గారు ంంతాాకాయలునాంను తాత బజకేయ | సత్వరారాయణా! యూ పట్టుబట్ట: లెపరు 
శ కురా కూరా ఆడీశగారు (మ్‌ కుకా] “జమిందారులు భోగం వాళ్ళకు పట్టు బట్టలు పెడారులే. 
వ. కుగారు శాస్త్రులు గారూ ఇవి ఆ బాపతు కాదు లేండి అని యేదో 

వెళ్ళివోయినారు. ఈ సంఘటన మాత్రం గుర్తు వున్నది. ఆ సభకు మా 
వె వెంకట శాస్తులుగారి మీద పద్యాలు చదివి నట్లు గుర్తు. మాష్టారు 
గుర్తు లేదు, చదివాడేమో మరి, నెనూ పద్యాలు వ్రాసాను గాని చదవటానికి 
త ఆపద్వాలు యెక్కడో పోయినాయి. సభలో మాష్టారు గారికి చేసిన 
[వేత్తలు మాత్రం చాలా మంది వచ్చారు. చాలా మంది కుజ్జవాళ్లు 


గ 
i 
ఫ్‌ pe] 
f, 


గ్గ 
(క 
Er 

శ్రే 
fe 
Prat) 
th 
౬] 
గ్‌ 
G 
(tt 
ok 


| 
(౮ 
గం 
ak 


cA వే 
ట్‌ (| 
fap 
౧౬ 10 
oe 
(౬) 
ae 
tx గ్‌ 
ర 
క్ట 

౮ 


zs 
త్రి 
వ 
0 
[| 
G 
క 1 
1 
సే 
(| 
CE 
t 
(et 


th 
గ్గ 
bP 
og 
fa 
oJ 


ఆకు పెద సతణారాయణగారని ఒకరు వుండేవారు. వీరిది శాయపురం. హిందూ హైస్కూలులో 
తెనుగు పండితుడుగా నాకంటే చాలా ముండే వీరు వుద్యోగం చేస్తువుండేవారు. వీరు “అమృతసిద్ది ” 
ద్యాలుంటవి. సత్యనారాయణ గారికి విన్పిద్దాం రమ్మని 


ఖా 
లి 


అనివొక (గంధం వ్రాశారు. నూరు, నూటయాభై ప 
నన్నుకూడా తీసికెళ్ళారు. సంగతివిని మాస్టరుగారు యుదీ చదవండన్నారు. ఈయన చదువుతున్నారు. 
ఆయన వింటున్నారు. కొంత దూరం చదివి "యెలా వుంది ” అన్నారీయన. ఆయన ” సాంతం 
చదవండిచెబుతా' నన్నారు. ఈయన మొత్తిం చదవటానికి గంటన్నరకు పైగానే పట్టింది, చదవటం 
అయిపోయింది. మాస్టరుగారు విన్న పద్యాలు వుదాహరిస్తూ గుణదోషాల్ని గుతించి వొక అరగంట 
చెప్పారు. ఈ అరగంటలో ముఫ్పైనలథై పద్యాలు వుదాహరించినట్లు గుర్తు. నాకు ఆశ్చర్యమేసింది. 
అప్పటికి వారితో చనవు తక్కువ. బైటకి వచ్చిం తరువాత అక్కవెద్ది వారినడిగాను. ” ఇదేమిటి? యిట్లా 
యెలా గుర్తు పెట్టుకొని వుదాహంంచారు” అని, ఆయన ” యేమో మరి! ఆయన జపం చేస్తువుంటారు. 
ఏదైనా వుపాసనా బలమేమో? " అన్నారు. తరువాత నేనూ, ఆయనా చాలా సార్లు మాస్టరు గారిని 
కలుస్తూ వుండే వాళ్ళం. ఆయన రామాయణం విన్పిస్తూ వుండేవారు. వారి రామాయణం నేను తొలుతగా 
విన్నది పూర్వం చెప్పిన గుడివాడ సభలోనే. అప్పుడు బాలకాండ వ్రాస్తూ వుండే వారు. ఆ రోజున 
గుడివాడలో మేనకా విశ్వామిత్ర ఘట్టం చదివారు. 


కోకిల కొమ్మలో కూసిన నీవటే 

నన్ను పిల్సితి వంచు నవ్వు మౌని 
తుమ్మెద పాదలోన రుమ్మన నిది యేమి 
మణితమే యని మేల మాడు మౌని 


ఆ గుడివాడ సభలోనే కాదు, యెక్కడ చదవనీ, యెప్పుడు చదవనీ ఆయన రామాయణ పరనం 
శ్రోతలమీద సమ్మోహనాస్త్రమే. దీన్ని గురించి చాలాచెప్పవలసి వుంది. ఆ రోజుల్లోనో అంతకంటే వొక 
యేడాది ముందుగానో గుర్తులేదుగాని ఆంధ్రపత్రికలో * వేయిపడగలు" ప్రతి ఆదివారం సారస్వతాను 
బంధంలో పడుతూ వుండేది. పేయి పడగలకు పూర్వం చెలియలిక ట్టు పడింది. చదవాలంటే పత్రిక 
దొతీకేది కాదు. వేయి పడగలతో పత్రికకు బాగాగిరాకీ పెరిగింది. రామమోహన లైబ్రరీ వసారాలలో ఆ 
పత్రిక వేసుకు కూర్చుని వొకళ్ళ బుజాల మీద నుండి వొకళ్ళు తొంగిమాస్తూ పది మంది చొప్పున 
గుంపుగా చేరి చదువుతూ వుండేవారు. ఒక గుంపు తరువాత, యింకొకగుంపు పత్రిక కోసం పడిగాపులు 
కాసేవారు. లైబరీ మూస్తేనే పత్రికకు విశ్రాంతి. అట్లా యెగబడి చదివేవారు, దాంతో సత్యనారాయణ గారికి 


16 జయంతి-సెపెంబరు-2003 


అనుభవం. మధ్యాహ్నం భోజనానంతరం, 
లు డ్‌ ని అలా నులకమంచంలో పడుకునే 
డికేట్‌ చేస్తూ వుండేవారు. ఆయన తమ్ముడు వెంకటెశ్వర్తుగాకు వ్రాస్తూ వుండేవారు. ఇట్లా వొకనెల - 
ముపై రోజులున్నూ, ముప్పైప్రకరణాలు, వేయిపేజీలు డికేట్‌ చేసినట్టు చెప్పారు. తరువాత తరువాత 
గాకు మాస్టరుగారితో సాన్నిహిత్యం యేర్పడిన తరువాత ఆయన డేట్‌ చేస్తుంటే ప్రక్కన కూర్చుండి 
చూస్తుండేవాడిని. ఒక సమాధిలో వున్నట్లు చకచకా చెప్పేస్తూ వుండేవారు. నేనాయనను అడిగాను “ 
ఏడుండీ యిది అంతా ముందు ఆలోచించి పెట్టుకుంటారా అని, నవల ౨౦టే దానికొక షాట్‌ 
ఆలోచించుకుని పాన్‌ వేసుకుని వెపాలి గదా! అది అంతా మీరు " ఆయన 
అనా గదా!“ యేవో కొన్ని నవలలకు మాత్రం పాన్‌లాంటిడి పాట్‌ లాంటిది నుకుంబాను. కొన్సింటికి 
అదీలేదు”. అని “ మరి యెొలావ్రాన్తారు? మి రచనలో ఆద్యంతాల బిగింపు బాగానే వుంటుందే! 
ఆలోచించకుండా యెలా చేస్తారు” అన్నాను. ఆయన “చెప్పాను గదా అది అంతా వ్రాయటంలోనే 
వస్తుంది" అని అన్నారు ఎలా వస్తుందో పేను పరీక్షగా చూస్తుండే వాడిని. తరువాత దాంట్లోని కిటుకు 


నాకు అర్లమైపోయింది. 


( 


th 
గ్లో 

GQ 
గ్‌ 
(0, 
రు 
గ్ల 
జ 


1 


శ 
శ 


“ పేయిపడగలు” ఆ రోజులో అట్లా ఆంధ్రపత్రికలో చదివిన వాణ్నే నేను. పుస్తక రూపంలో 
చదివినవాణ్నికాదు. వేయి పడగలతో ఆంధ్ర పత్రిక సర్క్యులేషన్‌ బాగా పెరిగింది. మాష్టరుగారికివచ్చిన 
డబ్బుమాత్రం యేమిలేదు. ఒక వేయి కాపీలు మాత్రం యిచ్చారట. ఒకవేయికాపీలు పత్రిక వారే 
పేసుకొన్నారని విన్నట్లు గుర్తు. కాపీఖరీదు రెండున్నర రూపాయలు, “Commercial 013”. అని ఒక 
పుస్తకాల షాపు వుండేది గవర్నరు పేటలో, అక్కడ బోర్జుపెట్టి అమ్ముతుండేవారు. ఈ “ వేయి పడగలు 
“ నవల గురించి మాష్టరుగారు వొక కధ చెప్తుండేవారు. ఆంధ విశ్వ విద్యాలయం వారు సమకాలికమైన 
తెలుగు దేశాన్ని, సంస్కృతిని, సంఘాన్ని ప్రతిబింబింపజేస్తూ వ్రాసిన వెయ్యి వ్రాత పేజీల సాంఘిక 
నవలకు వెయ్యిరూపాయలు పారితోషికం యిస్తామని ప్రకటించారు. దానికి ముగ్గురు జడ్జీలు. అందులో 
ఒకరు అప్పుడా యూనివర్శిటీకి ఉపాధ్యక్షుడుగా నున్న రాధాకృష్ణయ్యగారే. రాధాకృష్ణన్‌గారి అల్లుడు 
మదరాసులో మాష్టరుగారిని కాక తాళీయంగాకలిసి మీ పుస్తకానికి ప్రెజు వస్తుందని అభినందించారు. 
తరువాత యేమైందో యేమిటో గాని ఆ వేయిరూపాయలకి యింకోయాభై రూపాయలు కలిపి అడివి 
బాపిరాజుగారికి 5 5 0, మాష్టరుగారికి 50 ౦0యిచ్చారట. “ ఐతే యిందులో అడవి బాపిరాజుగారిదేమిలతేదు, 
అతను చాలా అమాయకుడు. అతనిని గురించి నేనేదో చెడ్డగా అన్నట్లు యెవళ్ళో చెప్పారట. బాపిరాజు 
నేను చాలా స్నేహితులం. అతను బాధపడటం నాకు విచారం కలిగించింది. దానిమీద అతనిని తీసుకుని 
మద్రాసు నుంచి బరంపురందాకా తిరిగి అతనూ నేనూ వుపన్వాసాలు చెప్పాం. అట్లా అతని మనస్సులోని 
కష్టం తీసివేయగల్లాను అని అన్నారు మాస్టరుగారు నాతో. బాపిరాజుగారు వ్రాసిన నవలపేరు నారాయణరావు 
దానికీ ఆ రోజుల్లో బాగా ప్రచారం వుండేది. కానీ అది ఆంధ్రదేశంలో వేయిపడగల మాదిరిగా పల్లె పల్లెకు, 
యింటింటికి చొచ్చుకుపోలేదు. 


మాస్టరుగారు యేది వ్రాసినా దానిలో చదివించేశక్తి అనంతంగా వుంటుంది. చదవటం మొదలుపెడ్తే 
పారకులు బండీమీద పోయినట్లు పోవలసిందే. మణి ఆయన రచన సామాన్యంగా వుంటుందా? 
తేలిగ్గావుంటుందా? మధ్య మధ్య చాంతాడులాంటి సమాసాలు, పెద్ద పెద్ద వర్ణనలు, విమర్శలు, వుపన్యాసాలు, 
తర్కాలు, తుంచడాలు, ముడివెయ్యడాలు వుంటావుంటవి. ప్తారకుడికి పాండిత్యం యుమీలేకపోయినా 
అక్షరజ్ఞానం వున్నవాడైతేచాలు ఒక ముక్కకూడా వదిలిపెట్టకుండా చివరంటా చదువుతాడు. ఎవరేమి 
విమర్శించినా యీ శక్తి ఆయనలో అనంతంగావుంది. 


19 4 7లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలోజీల్లో వున్న తెలుగు అధ్యాపకుల తరపున సెనేట్‌ య. 
పోటీ జరిగింది. ఆ పోటీకి యిద్దరే అభ్యర్దులు. ఒకరు సెంగళలి లక్ష్మీకాంతంగారు, రెండొ వారు 
సత్యనారాయణగారు. లక్ష్మికాంతంగారు చాలా బలమైన అభ్యర్ది. విశాఖపట్టణం నుండి నెల్లూరు దాకా 
వున్న కాలేజీల్లో వున్న తెనుగు చెప్పే వుపాధ్యాయుల్లో చాలాభాగం ఆయన శిష్యులే. ఆయనంటే భక్తి 
ప్రపత్తులున్న వాళ్లే. మాస్టరుగారికి కొంతమంది అభిమానులు లేకపోలేదుగాని వీరిసంఖ్య చాలా తక్కువ. 


జయంతి-సెపెంబరు-2003 1౯ 


య నల ల వ ర న ర ప క. మాస్ట్రరుగారెకి 
క | _ క 
“ఎవని వెలను. తెకసెనా దై. గిలడడారు. ౬ లోపం కాజకీయారేమిటో నాకు తెలియవు. 
మ్‌ ఆటు 
షం మా. కాజల్‌ వట అమన ఒకి దోజున బందరు వచ్చారు. మూ 
=. 
శతు కలసి వారంతా కాలనడకన తిరిగాము. అప్పుడు రిక్షాలంటూ 
జూం క పదండి యెకడా ఎ వుండేజేమో. దిటర యిళు తిరిగిన తరువాత ఆయనతో 
«a య్‌ న్‌ వ, 
కైలుస్రేషనుకి వెళ్ళి కైలెకించాను తోవలో మా సంభాషణ లంతా రామాయణం మీదే నడిచింది. స్టేషన్‌ 
జు మ ఆ గ 
ముండు నేనన్నాను. "ముందు కాలాల్లో మ్‌ రామాయణం మీద సిసలైన విమర్శయేదన్నా జరిగితే అది 
ఒకటే, అడి ఏమిటంటే రామాయణంలో మరు మీ వూక్తితాని మరుగుపరుచుకోలేక పోయినారనేదే” 


లని. ఆయన చా వంక చితింగా చూచి "అదె నిజమే. “దానికీ oe చాలా వుంది. తెనుగు కవిత్వం 
వది పొందిన తీరువేరు. ఇందులో కది షశ్తితయే ప్రధానం. అది లేకపోతే చప్పగా తయారై వూరుకుంటుంది. 
3 క్కుకవి వాడి మారం వాదేదేనన్నట్లుగా పరాకాషను పొందిన రదనముచసిత వాళ్ళేనిలిచారు. 
గా ఒకటి వుంటే తప యేవరూ నిలవలేరు. అందుచేత 
impersonalise స్త్‌ 5 దిలిపెడ్తే యింకొకరికి సాధ్యమయ్యేది 
కా] చెన్నూరు. సంసా చం కూడా, వాల్ముకే తరువాత, ఒక కాళిదాసును వదిల్తేతక్కిన వాళ్ళంతా 
యిట్తాంటి వాకే. ఇట్లాంటి Back ground# 1060121136 చేయడమనేది కుదిరేది కాదన్నారు. 
తరువాత రెండు మూడు రోజులవరకు ఆయన చెప్పిన అంశాల మీదే నా మనస్సు తిరుగుతూ వచ్చింది. 
ఎన్నికల్లో మూడు వోట్ల తేడాతో మాస్టరుగారే గెల్ళారు. అందరికీ ఆశ్చర్యమేసింది! లక్ష్మికాంతంగారేమిటి 
వోడిపోపటమేమిటని. నిజంగా మూ గెలుపు మాస్టరుగారిది కాదు. దివాకర్త వెంకటావధానిగారిది. 
ఆయన నేపధ్యంలో చాలా పని చేసివున్నారు. ఆయన ముఖ్యంగా లక్ష్మీకాంతంగారి శిష్యుడే అయినా 
రాజకీయాల ప్రభావంవల్ల ఆయన మాస్టరుగారిని పురిగొల్పి నిలబెట్టడం, గెలిపించడం జరిగింది. నాకప్పుడు 
తెలిసింది దివాకర్ల వెంకటావధానిగారి రాజకీయ వైపుణ్యం, కార్యదీక్షూను. మాస్టరుగారూ కొంత కృషి 
చేశారనుకోండి. ఆయన మూడేళ్లు సెనేట్‌ మెంబరుగా వున్నారు. ఒక తడవ సెనేట్‌ మీటింగుకి హాజరు 
కావటానికి మేడమెట్లు యెక్కుతుంటే రామలింగారెడ్డిగారు దిగుతున్నారట. మేష్టరుగారితో బాటు యింగా 
యిద్దరు ముగ్గురు యెవరో వున్నారట. వారందరినీ చూచి రామలింగారెడ్డిగారు “ఓ హో! యివ్వాళ 
సెనేట్‌ మీటింగు వుంది కాబోలు. నేను మదరాసుకు రైలుకు పోతున్నాను. అయినా ఏ మున్నాయి? 
అన్నీ అఫిషియల్‌ రిజల్యూషన్సే మీరు మీTA, DA లను తీసుకుని వెళ్ళ వచ్చు” అని. ఇట్లాంటి సంఘటనే 
ఒకటి మాస్టరుగారు కేంద్ర సాహిత్య అకాడమీలో మెంబరుగా వున్నప్పుడు జరిగిందట. అప్పుడు 
మాస్టరుగారితో బాటు, నార్హవెంకటిశ్వరరావుగారు కూడా వున్నారట. అప్పుడు జవహర్‌లాల్‌ గారు సరిగ్గా 
రామలింగారెడ్డిగారు అన్నట్లు అని వెళ్ళి పోయినారట. వేంకటేశ్వరరావుగారు “మరి యింతదూరం మనం 
యెందుకు వచ్చినట్లు ? అని అన్నారట. మాస్టరుగారు మీరెందుకు వచ్చారో నాకు తెలీదు. నేను మా 
అబ్బాయిని చూడటానికి వచ్చాను అన్నారట. ఈ సంఘటనను చెప్పి మాస్టరుగారు వ్యాఖ్యానిస్తూ 
వుండేవారు, “ఇదిగో యిదీ, డెమోక్రసీ అంటే!” అని. 


వేంకటేశ్వరరావుగా?కి గొప్ప జర్నలిష్టని పేరువుందొ. తెలుగులో సంపాదకీయం వ్రాస్తే ఆయనే 
వ్రాయాలి అనే విషయం సరే అనుకోండి. భాషకూడా పటువుగా వుండేది. తెలుగు పదాలకంటే సంస్కృ 
త పదాలే యెక్కువగా వాడేవారు, కానీ వీరికీ మాస్టరుగారికీ పడేదికాదు. వీరు ఆంధ్ర ప్రభకు సంపాదకులుగా 
వున్నప్పుడు సంస్కృత భాషకు వ్యతిరేకంగా పదోపదకొండో సంపాదకీయాలు వ్రాశారు. తరువాత 
అనతి కాలంలోనే వీరు ఆ పత్రికలోంచి బైటికి వచ్చారు. తరువాత “ఆంధ్రజ్యోతి” అనే పత్రిక వచ్చింది. 
దానికి వీరే సంపాదకులుగా సంపాదకీయాలు వ్రాసినట్ట్లుగుర్లు. ఒకతడవ యేదో మీటింగు జరుగుతోందట. 
ఆ మీటింగులో మాస్టరుగారు, వీరుకూడా మాట్లాడవలసివుందట. ఆ సభలో మాస్టరుగారు, వీరు వచ్చేసరికి 
వేదిక మీద మరి కొంత మంది పెద్దలతోబాటు ఆసీనులై వున్నారు. వేంకటేశ్వరరావుగారికి కాలుమీద 
యేదో గాయమై వేదిక యెక్కలేక పోయారట. మాస్టరుగారు చేయి అందిచ్చారట. వేంకటేశ్వరావుగారు 
“వొద్దులెండి, మీ సాయం నాకు అక్కరలేదు. మీ అభిప్రాయాలు వేరు. నా అభిప్రాయాలు వేరు” 


(th 
తే 
(౧ 


నతి కా. 
అటాంటి వినెషవైంన 


( | @ 
(సు 
గ 
a 
af 
ల్‌ 
గ 
fi 
| 
(p 
29 
tA 


18 జయంతి-సెపెంబరు-2003 


దూరటం దానిమీద మాసరుగారు నటి అన్నావలు ఎందుకండి అంవకపం. మి అభి వాయాలు 
a ణా - 
షర నంతా అట కాయాలు కారకం ౧డీ క ఆటాడు మదిర టాడుకలం 
సుంట పకల దురండ ఆతం రారారా వరత గారికి వరాసరు గారి మీద 
FE తు కనాన శకునాలు కాజా తు మంతం యా త కలనా 
న. ల 
సంపాదకీయాలు వాశారు. చాలా రోజులు వరక మారిన జాబులు “కూడా: పకటెతచారుు. ఈ 
అవంగదుంతా దాదాపు వొ నెలరోజులు కొనసాగించారు. తరవాత వెంటనే అంధ్రజోతిలో్‌ నుంచి యే 
కారణం చేతనో వారుదియటకు కావటం జరిగింది. అయినా లేదు. మరణాంతాని 


ఈ సు పో rT co న నా రల క హం trend నా 
స ల్‌ ము టం Ne కక్‌ ం.వాక౯ా రెడెగారు మాసరుగాడ 
నాగారం టు గిలువి వాళాచిత ఇ మందా చిలి అందం. రంల mm ETP RTP 
ate కు ద ల రం నఖ కక! లం మ 
టో 2 కల్లి ర్త ఇలా ఆపి గానం ఇ సాద రామిగి ఆదా భి కో ల 
దెడంగకులైనప్పుడు హిమాలయ పర్వతశిఖరం విరిగి పడి వోయింద న్నారట. చాలా బాగా అన్నారాయన. 
ము ౨ 
ఓ 
ఆ మాట లఅలనాందుకు ఆయనవి*కూడా వివుమొంచారట యిలాగే, “మి అభిపాయాలకి ఆయన 
y వ. 
Det ల. x9 
ఇ ౪ 
ల ముం ళం ఆడ సాదు అద్య జ ల్‌ నాలం నా పాం నాదా దాదా. లాలో ఇడ ఒడ PY యెద అదు అ 
బట వాయ ఉడి పుడమవముగణడా అటా యుందుకా రని లానిపింద. ఆంకా బయుమయాయయును. వొదాను 
యు. re s3 
we ల ఇల్లై అడ బాన్‌ అ సెం నెర oN బాసరకు దా ఆ అగ మరేం జలం నార 9 రశ ఆ హస అలగా 
సంస్కృరెంచెటప్పు తిట్టు సంన్కారం కాదు నాది. ఆయన నిజంగా తెలుగు సాహత్వ్సంలా హిమాలయపర్వత 
& oe 

99 జ సప చ 
£ఫరం లాంటివాడే. ఆ మాటి లఅన్వాను అనాచట. ఈ ఉదంతాన్ని గురించి చేను వ్రాసిన డాంటో 
Pw ళు వ్‌ స్ట జ జ pe 
రుంచవరకు సత్వాసత్వాలున్నాయో బాకు ఆలయిదు. ననా సభకు శరద్‌. కర్ణాక్టుగా విన్నాదాన్ని బళ్ట 

2 ష్‌ - 

pan ఇదు 
హం 
Lo) 


మాస్టరుగారికి తెలుగు సాహిత్వ లోకంలో మి,తులో, శత్రువులో తప్ప మధ్వస్తులంటూ వుండేవారుకాదు. 
అందులో శత్రువులే యెక్కువ అని చెప్పవచ్చు. ఒక తడవ తెనాలిలోనో, మరేదో డానిదగ్గరి గ్రామంలోనో 
ఒకసభలో మాస్టరుగారు ప్రసంగించవలసివుంది. వారికి ముందు వక్త వకరు పురాణప్రసక్తి తెచ్చి 
“అగ్రకులంవారు తక్కిన కులాలవాళ్ళని అణగదొక్కి మహాపాపం చేశా” రన్నారు. తరువాత మాస్టరుగారు 
ప్రసంగిస్తూ “అవును నిజమే ఆ చేసిన పాపానికి అప్పటి ఆ బ్రాహ్మణులంతా యిప్పుడు ఆబ్రాహ్మణులై 
పుట్టారు. అప్పటి అణగద్రొక్కబడ్డ అ(బ్రాహ్మణులంతా ఆ పుణ్యానికి యిప్పుడు బ్రాహ్మణులైపుట్టారు. 
పుట్టినాకూడా వాళ్ళ కష్టాలు తీరాయికాదు. అప్పుడు బ్రాహ్మణులై, యిప్పుడు అబ్రాహృణులై కూడా 
మీరు మమ్మల్ని అణగద్రొక్కుతునే వున్నారు” అన్నారట. సభ అయిపోయిన తరువాత, “ఒరెయ్‌ మా 
బాగా అన్నాడా, యీయన్ని షూట్‌చీసి చంపాలి తప్ప దీనికి వేరేసమాధానం లేడు” అని ఒక యుపకుడెవరో 


అన్నాడబకూడా. 


మాస్టరు గారి అభిప్రాయాలతో యేకీభవించని వారిలో కూడా మాస్టరుగారి కవిత్వాన్ని మెచ్చుకునే 
వారు చాలా మంది వుండేవారు. ఎవరో యెందుకు? స్వర్గీయ త్రిపురనేని రామస్వామి చౌదరి గారే 
వున్నారు. మాస్టరు గారు “వేనరాజు ' అను నాటకం వ్రాస్తే దానికి ప్రతిగా వారు 'ఖూని' అనే నాటకం 
వ్రాసి పీఠికలో యిలా (బాశారు. “విశ్వనాధ సత్యనారాయణ గారు జీనియస్‌ కాదని చెప్పటం కోసం కాదు 
నేనీ వాటకం వ్రాసింది. ఆయన చెప్పదలచుకొన్న విషయం మాత్రం నేనంగీకరించను అని తెలపటానికి మటుకే” 
అని, మాస్టరుగారికి కావలసిందీయిదే. “చెప్పిన విషయమేదైతే నేం? ఆ విషయాన్ని ఆధారంఅని తెలపటానికి 
మటుకే” అని, మాస్టరుగారికి కావలసిందీయిదే. “చెప్పిన విషయమేదైతే సేం? ఆ విషయాన్ని ఆధారం 
చేసుకొని కవి వెలయించిన కావ్య సౌందర్వం చూడండి” అని అనే వారాయన. రావస్వామిచౌదరి గారికే 
కాక ఆయన కుమారులు సుగ్రహీత నామధేయులు స్వర్గీయ త్రిపురనేని గోపిచంద్‌గారికి కూడా 
మాష్టరుగారంటే చాలా గౌరవాభిమానాలు వుండేవి. వారు హైదరాబాదులో All 612 Radio లో 
వ్రోడ్యుసరుగా వున్నప్పుడు ఆంధ్ర సాహిత్యం మీద కొన్ని నాటకాలు వాయించాలని వక ప్రతిపాదన 
వచ్చింది. అప్పుడు అన్ని విషయాలకి సంబంధించిన ప్రాడ్వ్యూసర్తందరూ కలసి ఎవరిచేత వ్రాయింవాలో 
నిరయించడానికి వక మీటింగు పెట్టుకొన్నారు. ఆ మీటింగులో వక్కొక్కరిని ప్రతిపాదించారు. గోపిచంద్‌గారు 
మాత్రం మాట్లాడకుండా కూర్చున్నారు. ఒకరు ప్రతిపాదించిన వారిని తక్కినవారు అంగీకరించలేదు. 
చివరికి వారు నిర్ణయం కుదరక గోపిచంద్‌గారిమీదే ఆ భారంపెట్టారట. దాని మీద ఆయన “మీరెవరూ 
చెప్పని వ్యక్తి ఒకరున్నారు. ఈ నాటకాలు వ్రాయటానికి ఆయనే సమర్గుడు. ఆయనపేరు విశ్వనాధ 


జయంతి-సెపెంబరు-2003 19 
న es 


జ ఆసా డ్‌ ఇ దె ఇ లారి దే జఫ కాదా టొ స్‌ ఇద్ద లా అలో లారా 
బులు Tad ఇన్‌ చా (a - ue wea 4 SE ళీ se తపం ఎల కటు ఈం కు! అలో అం] ii ల ౨ఎందచూ a=) నిర్ణయాని 
హా మె యై 
మ్‌ న am 3 er TP పే ఆం ఖే లా 
అంగికరింజారుం. ఆ సాటకాలు రెడియూాల ధారావాదాకంగా వచారు టికి జనాదరణం కూడా వచ్చింది. 


క 
వ్త సత్వ నారాయణ చౌదరి గారి ద్వారా మాస్టరు గారి 
కే మాస్టరు గారికి బంధువు లైన గోవిందలూరి 
పి ఆ నాటకాలు భారతిలో ప్రకటించు కోవటానికి తెప్పించుకున్నారు. 
రానికి కెట్టింపు యిస్తే తప్పు నాటకాలు యివ్వడానికి మాస్టరుగారు ఒప్పుకోలేదు. 


న 
న్‌ా అండ న్‌ా 
ళా ఖ్‌ $1 
తరువాత నేను మూస్రరుగాకిని కళిసెవప్పుడు అదిగాను. మళ్ళి ఆ పత్రికకు మీ నాటకాలెందుకిచ్చారని. 
wee er $0 
అయన. “ఊకేయనానా్‌ చేన్‌ లచే సరిపోతుందో ఆలోచించే యిచ్చాను. ఊరికే యివ్వలేదు 
అన్నా ae 


ఆసః 3దరు క్రొత్త సత్వవారాయణ చౌదరిగారు వారి విమర్శ “తెలుగు విద్యార్ది” అనే పత్రికలో 
కీంనగరంలో వున్నాము. మాస్టరుగారు అక్కడి కాలేజీలో ప్రిన్సిపాలు, 

క్‌ని. ఒకరోజున ఆ వూళ్చో వున్న చింతల నరసింహులు ల సన్స్‌ 
స్త కుగారూ, గెతమరావుగారు కలిసెవెళ్ళాము. అక్కడా యీ తెలుగు 
విద్యార్థి పత్రిక మాకు కన్పించింది. డాంట్లో మాస్టరుగారి మీద విమర్శపడిందని యెవరో చెపితే వేను 
తీసి చదువుతునాను. నౌతమరావు “ఎవరో యేదో ద్రాస్తే అదంతా మనం వదవటమేమిటి” అని 
రెండు మూడు మాట్లు నన్ను వారించారు. ఇంకా నేను చదువుతూ వుండటం మాస్టరుగారు గమనించి 
నాచేతులో నుంచి ఆ పత్రిక లాక్కుని పైడు కాలవలో పారవేశారు. తరవాత భారతిలో ఆ విమర్శ వస్తున్నా 
ప - తరువాత వుద్యోగమై పోయి మాస్టరుగారు విజయవాడ వచ్చారు. మదరాసులో 

యేదో సభ జరిగి, ఆ సభలో సత్యనారాయణగారు భారతిని యేదో దుయ్యబట్టడం జరిగింది . దాని 
మీద భారతి డిన పత్రికలో వివాదం ప్రారంభించారు. దాంతో వాదవ్రతివాదాలు చెలరేగినవి. మాస్టరుగారికి 
కూడా బాగా ఆవేశం పెరిగి సమాధానాలివ్వడానికి పూనుకున్నారు. ఒంగోలునుంచి వావిలాల రామమూర్తిగారి 
వొకరు, రాజమండ్రీనుండి మల్లంపల్లి శరభయ్య, చెజుకుపల్లి జమదగ్ని శర్మగారు కూడా వాదాల్లో దిగారు. 
సేను వక్కణ్నీ పూరుకుంటే యేం ప్రయోజనం? నాకూ వాయక తప్పిందికాదు. వివాదం అంటూరాకుండా 
వుండాలిగాని వచ్చిన తరువాత ఆవేశాలు పెరగక మానవు. ఈ వివాదాలు ఒక్క సారస్వతానికి సంబంధించి 
వుంటే బావుండును. అట్లావుండవు, తీగలాగితే డొంకంతా కదిలినట్లు అనేక విషయాలు వస్తవి. రాగద్వేషాలు, 


కోపతాపాలు చివరికి యివి ప్రధాన మౌతాయి. అసలు విషయం మరుగునపడిపోతుంది. 


ఐతే క్రొత్త సత్యనారాయణ చౌదరిగారు చదువుకున్నవారే. తెలీని వారు కాదు. అంతకు పూర్వం 
వారితో నాకు కొలది పరిచయమేవున్నా, మాస్టరుగారంటే ఆయనకు కూడా బాగా గౌరవం వుండేది అని 
చెప్పటానికి తగినంత నిదర్శనం ఆయన వ్వ్యాసాల్లోనే కన్పిస్తుంది. మాస్టరుగారిలో ఆయన చూపించిన 
తప్పులన్నీ నిజంగానే తప్పులని ఆయన భావించి వుండరనే యిప్పటికీ నా అభిప్రాయం. ఆయన 
ఒకరు, శ్రితుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు ఒకరు, స్వభావాల్లో అంతరం వున్నప్పటికీ - తెలుగు 
సంస్కృత సాహిత్యాలు చక్కగా చదువుకున్నవారని, అందులో వ్యాకరణం బాగా వ్యాసంగం చేసిన 
వారని సందేహం లేకుండా చెప్పగలను. వీరిద్దరూ స్వభావం చేత సాధువులేగాని, సీతారామమూర్తి 
చౌదరిగారు తమ వుపన్యాసాల్లోగాని, వ్రాతల్లోగాని ఎవర్నీ గూడా పల్లెత్తు మాట అన్నట్లు నాకు గుర్తులేదు. 
కాబట్టి యీ వివాదం ప్రారబ్దంలో వుంది కాబట్టి వచ్చిందేతప్ప మరొకటి కాదని నేననుకుంటాను. 
కాకపోతే “చిధ్గగన ప్రాలేయాంశువు" అన్నచోట రేఫసంయుక్త పూర్వాక్షరానికి గురుత్వం వైకల్పికమని 
ఆయనకు తెలీదా? అయినప్పటికీ దానితోనే మొదలు పెట్టారాయన. మాష్టరుగారుకూడా దానినే నిగ్రహస్థానం 
చశారు. ఈ ఒక్క విషయం మనం విచారిస్తే చాలు, యిదంతా పిల్ల సమ్మేరీ తప్ప మరొకటి కాదని 
తేలిపోతుంది. ఇది పాండిత్యానికి సంబందించిన వ్యవహారం అసలేకాదు. ఐతే మాస్టరుగారి రచనలలో 
తప్పులంటూ వుండవని, చౌదరిగారు చూపించిన వన్నీ తప్పులు కాదని మాస్టరుగారూ అనలేదు. ఆయన్నీ 
సముర్దించినవారూ అనలేదు. కొన్నితప్పులు ఎప్పుడూ వుంటాయి. ఏవరిలోనైనా వుంటాయి. 
మాష్టరుగారిలోను వున్నాయి. చౌదరిగారు ఎత్తి చూపించిన వాటిల్లో కొన్ని దోషాలు ఒప్పుకోదగ్గ వున్నాయి. 


20  జయంతి-సెపెంబరు-2003 


మారరు శన ఆరితగం సాధు కళకు బుషి కలు*కైన మహాకవులో 
వ. దలు హా wr 
పాకే “గికంకుశాఃకవ। అంటాము. వ్యాకరణాన్ని "5 ప్రయోగాలు తమను సంస్కృత 
కములోను తెలుగు కవుళ్తాను బాగా పరిపాటి లోనున్న విషయమే . పయోగమం తేణపలాయంతే 
ఉఇయాకరణపెిశాచాః” “ పయోగమూలం వ్యాకరణం” మొదళైన ఆభాలకాలు పుండనే వున్నవి. అజ్ఞాధా యి 
లు ణ్‌ ప 
సూ రాలకు లొంగని బహుమహాకవి సమృతమెన ప్రయోగాలకు చార్తికాలు వ్రాసి గతి కషించారు. తెలుగులో 
ఈ ములో అననన చుం 
స చెప్పుదేమిటి? చెళ్ళ పెళ్ళ వెంకట శాస్తులుగారు 


లే 


వై కన్పించెడి - క్‌ భు 
మూ కావ్యమ్ములను తజచి చదివిన కొలదిన్‌. 
అని వ్రాశారు. గిడుగు రామమూర్తి పంతులుగారి “బాలకవిశరణ్యమ్‌" మాట చెప్పునక్కరలేదుగడా 
ఇట్లాంటి సందర్భంలో చిన్నయసూరి "బాలవ్వాకరణం ' చేత్తో పట్టుకుని చిన్న పిల్లల కాంపోజిషన్లు దిద్దినట్లు 
హాకవులను దిద్దబోవటం, పూచిక పుల్లను చేత్తోపట్టుకుని అర్జునుని మీదకు యుద్దానికి పోవటం 
ంటిదే. 
ఐతే ఆ వ్యాసాల్లో చౌదరిగారు చూపించిన పురోభాగిత్వం వారి మిత్రులలోనే చాలా మంది వప్పుకోలేదని 
దానిమీద వారు కూడా పశ్చాత్తాపం ప్రకటించారని విన్నాను. మాస్టరుగారు మదరాసు సభలో భారతి 
స్తాయిపడిపోయిందని అన్నారట. ఆయన యెందుకన్నారో మటణీ బాగా బాధపడి అని వుంటారు. అప్పటికీ, 
యిప్పటికీ భారతికి అంతకు పూర్వం వున్నస్తాయి మళ్ళీరానేలేదు. పత్రికవారు, తదితరులు నిలబెట్టటానికి 
యెంత ప్రయత్నం చేసినా మహాకవి వాక్కు “మైలనభీము ఖడ్గమును మారన వాక్యము రిత్తవోవునే! ”. 
మాస్టరుగారి దగ్గర ని(గ్రహానుగ్రహాలు రెండూ వుండేవి. గుంటూరు జిల్లాలో అదేదొ ఊరు పేటపాలెమో, 
మున్నంగో మరేదన్నానో! వానలు లేవు. ఆ వూరి వారు మాస్టరుగారిని తీసుకు వెళ్ళారట. మీరు 
రామాయణం వ్రాస్తున్నారుగదా! వాన కురిపిస్తారాని అన్నారట. ఆయన సరే చూద్దామని బుపష్యశ్చంగుని 
చరిత్రం చదివారట. 


“ఆ రధమేగు త్రోవ జలదావళిమింట” 


అనే పద్యం చదవటం మొదలు పెట్టేసరికి మేఘాలు క్రమ్ముకు వచ్చాయట. ఆ రాత్రి కుంభ 
ద్రోణంగా కురిసిందట. ఇల్లా రెండు మూడు గ్రామాల్లో జరిగిందని ఆయన నాకు చెప్పారు. ఇది నాకు 
పరోక్షమనుకోండి. ప్రత్వక్షంగా జరిగిందే ఒక వుదంతమున్నది. అది వేసవి కాలం. ఒక రోజున సాయంకాలం 
అంటే మూడు నాల్లుగంటలవేళ మాస్టరు గారింటికి వెళ్ళాను. బాగా వడగా వుంది. ఆయన లోపల 
పడుకుని వున్నారు. నేను వచ్చానని చెప్తేనన్ను లోపలికి రమ్మన్నారు. “బాగా యెండగా వుందయ్యా ఏ 
కోశానా చల్లదనం లేదు. ప్రాణం ఆగేట్టు లేదు. అందుకని యిక్కడే కూర్చో” అన్నారు. “భారతంలో 
వ్యాస మహర్షి బుష్య శృంగ చరిత్రంవ్రాశాడు చదివావా" అన్నారు. చదవలేదన్నాను. “సరే విను 
వానకురుస్తుందేమో చూద్దాం. ఎంతబాగా ప్రాశాడనుకున్నావ్‌” అని చదవటం మొదలు పెట్టారు. వ్యాసుడు 
కధ చాలా చమత్కారంగా వ్రాశాడు. ఇప్పుడు మనం పంటులంటామే, అట్లాంటి పడవలు కలిపికట్టి 
వాటిమీద మట్టిపోసి మామూలు నేలమీద పెరిగిన ట్తుగానే ఒక కృత్రిమవనాన్ని తయారు చేశారట. 
దానిని ఆ ప్రక్కన వున్ననదిలో నిలిపి వేశ్యలు బుప్యశ్చంగుణ్ని ఆ వనంలోకి తెచ్చి అతనికి తెలియకుండా 
రోమపాదుని నగరానికి తీసుకుని వచ్చారట. మాస్టరుగారు కధ చదువుతున్నారు. వ్యాఖ్యానం చేస్తున్నారు. 
ఇక్కడికి వచ్చేసరికి అమ్మయ్య ప్రాణం చల్లబడింది. కాస్త చల్లగాలి తిరిగింది. బయట కూర్చుందాం పద 
అన్నారు. మళ్ళా కధ మొదలు పెట్టారు. కధ నడిచిన కొద్దీ వాతావరణం బాగా చల్లబడింది. ఒక 
పదిహేను, యిరవై నిమిషాలు ఒకమాదిధి జల్లు పడింది. పెద్దవర్షమైతే కాదుగాని వొకబట్ట తడుపు జల్లు 
కంటే పైగానే పడింది. అమ్మయ్య యివ్వాలిటికి ప్రాణం నిలిచిందన్నారు. ఆ మరునాడు ఎండ క్రితం 
రోజు అప్పు తీర్చింది. కారాలు మిరయాలు నూరిపోసింది. ఆనాడు కూడా క్రితం నాడుకు మళ్లేనే నేను 


of 


Gq ff 


జయంతి-సెపెంబరు-2003 21 
లే వకు 





మారు AAC WEP DUS నూ లప పేలను ఏమయ్యోయ్‌ నిన్నః వాడడి యిచ్వాళ 
క aan సటాప్తత్రా" వన్నాము “మరు జాన కుజేపిస్తారేమో. యివ్వాళకూడా చూద్దామని వచ్చా 
= ఇక అయుత మూడాల కూరా ని ఆ రోజున. నన్నయ్య్యగారు వ్రాసిన బుప్యశ్చంగ 
చరిత్రం చదికాళ. కోయీ. శం ఎెర్రోజు మాదిరి గాసే సరిగ్గా అంతే ప్రమాణంలో జల్టుపడింది. నాకు 
కొండల “ఆనారము సంపు. ముటనాడు లు వం రెండున్నర మూడింటికి మాస్టరుగారి భార్య 
వరలక్ష్మమ్యుగారు మా ముంటికి కంగారుగా వచ్చారు. ఆమె నాకు అ గారు, ఆమెకు నేను అన్నగారునున్నూ, 
“తదలులన్వగాక అకడ యుళ్షుంటుకుపోయినామిు. ల వె పాకాయె, సామాను, ప చేసుకోర 
అని చెప్పుబానికి తకు కాం తేను మరకేం తొండరకేదు లెండి, లక్కడెక్కడో చుట్టుగుంట దగ్గర 
గదా తగలడేది. అప్పుటిమాటదూద్దాం. మాస్టరుగారు యిల్ల్తావున్నారని అడిగాను. ఆయన ఆపసోపాలు 
పడుతున్నారని చెప్పగానే నేను మాస్టరుగారింటికి పరిగెత్తాను. కొంత అగ్నిహోత్రుని ప్రతాపం చూద్దామని, 
కొంత మోస్టరుగారు మళ్ళా వాన కుజిపిస్తారేమో చూద్దామని, అప్పటికే ఫై పర్‌ యింజన్లు వచ్చి మంటలతో 
పోరాటానికి ది గినాయి, గాని నీలెక్కడవున్నాయి, సము మాస్టరుగారూ ఇవ్వాళకూడ వాన కురిపించండి 


బాజోయ్‌ ఇళ్లు తగలబడిపోతున్నాయి,మాదిపాకగూడాను అన్నాను. రోజూ కుతి పించటానికి నేనెమన్నా 
దేముణ్నా వాన మనం కురవమంెటే కురుస్తుందా? అన్నారు. మీరితే కురవమనండి, కురిస్తే మనమహివా 
తేకపోతే దేముడి మహిమ అనుకుందా మన్నాను. ఐతే యివ్వాళ వాల్మీకం చదువుదాము అని చదివి 
వ్యాఖ్యానంచేశారు. దాని NOGA మళ్ళా వానపడింది. తరువాత పయన వ్రాసింది కూడా చదివారు. 
ఇక్కడ మాకూ తాపశాంతి కల్గింది. అక్కడ అగ్నిహోత్రుడికి తాపశాంతిఐంది. ఇల్లాయిదంతా నాకు 
అనుభవంలో నున్న విషయమే. 


విశ్వనాధ శారదనుంచి. 





Lal 
an ఉక లాల కార. అగి అరు టం సల షా TA Cw అద్‌ వంటని లాడాలి we rae అ అడ ఇ 
శీ విమనాద సత్ననారాంరుణ గారికి చారి తలిదండ్రుల చెపిన నాదుకరణం విన్వనాద సత(ణారాయణ 
* 
సుష క్ష కలల్లో వే ళా టీ షూ CO a జ్‌ = mm కి 
మూనాసనూ నాయని బుబజారాలు ఉకార కాటి మూ ఆండడిల్‌ పోవడాని 
| 
భూ నాట్‌ z డె చ తి మో =] క ఇ 
are ODE Es వరి రెండకరాలు 0 లా ఆవ్‌ అయినా నువ్వు 
శ్వా కలల్ని లోనో న్‌ 


జాహుడి వంటే నిన్ను నమ్మేదెవరు? నీ నల తొలు ఎవరి ఆ 3ని చేయనీయడు. నన్ను చూడు తెలటి 
రంగుతో నేను సద్రాహ్మృణ్ణుంటే ఎవరైనా నమ్ముతారు” అని చతుర్తాడేవారు. పైపెచ్చు సత్యనారాయణగారు 

న్‌ సంవత్సరంలో పుట్టారు. నాన్న ఈ విషయంలో కూడా హాస్వపు జల్లు చిలుకుతూ “నల్లగా 
ఉండే నీవు పుట్టిన సంవత్సరం మన్మధ. అందగాణ్ణి నేను పుట్టిన సంవత్సరం వికారి. ఈ రకంగా 
సంవత్సరాలు నిన్ను బుజ్జగిస్తున్నట్లున్నాయి”” అవే వారు. 

మా నాన్నకు ఆయన అన్న. తన బహిశ్చర ప్రాణం! “అన్నా లనే ఆయన్ని సంబోధించి 
ంభావించేవారు. ఇప్పుడీ వ్యాసంలో ఆయన పేరు పలుకు తున్నాను కానీ నేను ఎప్పుడూ ఆయన్ని మా 
దనాన్న అపే చెప్పేదాన్ని. ఆయన బిడ్డ స్వాహాదేవి నాకు స్వాహక్క. మిగతా పిల్లలతో నాకు అనుబంధం 
దననుగాని దూరం కొంత ఎక్కువే. వారి రెండో అమ్మాయి దుర్గ, నా జ్ఞాపకాలలో చిన్నపిల్ల. వారి 
డుకు పావని శాస్త్రి నాకు తమ్ముకుర్ర. నన్ను నోరారా అక్కా అని పిలుస్తుండే వాడు. ఈ మధ్య 
కరకాల వ్యాపకాల్లో పడి ఊళ్ళోకి వచ్చినా ఈ అక్కకు కనబడకుండా జారుకుంటున్నాడు. మా కుటుంబాలలో 
దతండ్రీ భార్యను పెద్దమ్మ అనీ పెద్ది అనీ పిలవడం అలవాటు. కాని ఈ పెదనాన్న గారి భార్వను 
దొడ్డమ్మా అంటుండే దాన్ని. అది ఆ కుటుంబాల అలవాబు. 


నేను పుట్టింది గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో. ఆ రోజులో మా నరసరావు పేటలో మంచి 
ఆస్పత్రి లేదు కనుక నన్ను మా అమ్మ గుంటూరులో కనవలసి వచ్చింది. మానాన్నగారు నరసరావు పేట 
మునిసిపల్‌ హైస్కూలులో అప్పుడు టీచరుగా పని చేస్తుండే వారు. నా బాల్యం హాయిగా అక్కడే గడిచింది. 

మా నాన్నకూ ఈ పెదనాన్నకూ ఉన్న స్నేహం చాలా చిక్కవైనది. చాంద్రీ మస్పణశోభతో స్వచ్చకాంతుల్ని 
వెద జల్లుతుండేది. i 

బెజవాడకూ నరసరావు పేటకూ మధ్యదూరం ఏమంత ఎక్కువైనది కాదు. గట్టిగా లెక్కపెడితే 
50 మైళ్ళు కూడా తేలవు. అందువల్లనే ఈ అన్నదమ్ముల మధ్య రాకపోకలు విరివిగాసే ఉండేవి. 
పెదనాన్స మాయింటికి వస్తే అన్నం తినేవారు కాదు. కాని ఇడ్డ్‌, అందులోకి అనుపానంగా నెయ్యి, 
కారప్పాట వేసుకునేవారు. మేము, ఎక్కువగా, నాన్న, అప్పుడప్పుడు నేనుకూడా, వాళ్ళింటికి వెళ్త, 
భోంచెయ్యకుండా వెళ్ళనిచ్చేవారు కాదు. కాని మేము ఎప్పుడూ ఆయన సహపంక్తి భోజనం చెయ్యలేదు. 
మాయిద్దరికీ వంటింటి ముందున్న వసారాలో ఆకులు పరిచి దొడ్డమ్మ పడ్డించేది. మేము తింటున్నంతసేపూ 
ఆయన పక్క వాటుగా కింద బాసిన పట్టు వేసుకుని మేం సరిగా తింటున్నామా లేదా, ఆదరువులన్నీ 
అందుతున్నాయా లేదా అని పర్వవేక్షిస్తుండేవారు. మా భోజనాలై లేచాక, ఆయన తాను భోంచేయడానికి 
వంటింటి వైపుకు కదిలేవారు. మాతోపాటు తినొచ్చుగా అని నేను మనస్సులో అనుకునేదాన్ని గాని 
అడగలేదు. ఈ విషయం నాన్నను అడిగితే “ఎవరి ఆచారాలు వారివి. వీటిని గురించి మధనపడి 
మనసు పాడు చేసుకోవడం మూర్భులు చేయ్యాల్సిన పని” అని జవాబు చెప్పి ఉండే వారనుకుంటాను. 
ఇటువంటి వ్యక్తిగత ఆచారాలు, మామధ్య పెనవేసుకుపోయిన ఘనిష్ట మానవ సంబంధాలకు ఎప్పుడూసేగి 
చేయలేదు. సా పెండ్లికి అప్పుడు 150 రూపాయల పట్టుచీర కొని పెట్టింది ఆయనే. అదే సా పెండ్రిచీర. 
అసలు మా నాన్నగారికీ పెదనాన్నగారికీ పరిచయం బందరులో 1922 లో జరిగింది. బందరు నోబెల్‌ 
కళాశాలలో నాన్న బి.యే చదవడానికి చేరారు. జాతీయ కళాశాలలో పెదనాన్న అధ్యాపకుడిగా అవతార 
స్వీకరణ చేశారు. మా పెదనాన్నగారు నాన కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద. ఆయన (1895) 
మన్మధ నామ సంవత్సర భాద్రపద మాస బహుళ షష్టి మంగళవారం జనించారు. మానాన్న వికారి 


ప్ల 


Gh EJ 
శ 


xu 


ty 


జయంతి -సెప్టెంబరు-2003 23 


నామసంవత్సర(1 899) ఆశ్చయుజ బహుళ దశమి నాడు పుట్టారు. లెక్కగడితే ఇద్దరి మధ్యా వారడి 
భు రు 


నాలుగు సంవత్సరాల 


నవా లల ఒకి 
మారిందా 


వీళ్ళిడ్డరి అనుబంధానికీ కార్యస్టానం బండకే. ఇద్దరి మధ్యా పెనవేసుకున్న ఆత్మీయతకు మూలసూత్రం 
సాహిత్యమే. మానాన్నగారి జీవితాన్ని సాహిత్య మహత్త్వం వైపుకు తరిమింది నాన్న అనుభవాల గాఢత. 
నానికి చేరుకున్న వారు మానాన్నగారొక్కరే. భావకవితా 

ఆయస సంపాదించుకున్నారు. 


వానే 
మా తాతగారు, ఆయన తమ్ములు, నిత్వభారత పరనాలగ్నమానసులు. సంప్రదాయానికి జీవకర్ర 


జీ 
అనిపించుకుసే కావ్యావేక్షణ పైన ఎనలేని మక్కువ గలవారు. ఆ జీవన వృక్షం విడిలిన మానాన్న గారు, 
చిగురు దశలోనే కవితా నైగనిగ్యాన్ని వెదజల్లడం అబ్బురమైన విషయమేమి కాదు. ఆయన బందరులో 
బి.య్యే చదువుతున్న రోజులలో, జీవితంలో ఒక ఎదురు దెబ్బను చవిచూడవలసి వచ్చింది. తాను 
ప్రేమించిన తన మేన మరదల్ని కారణాంతరాల వల్ల తన మేనమామ తనకు ఇవ్వను పొమ్మన్నాడు. ఈ 
ప్రణాయకధ వేయి పడగల్లో చిత్రితమై శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నది. విశ్వనాధ తన వేయి పడగల్లో 
సాక్షాత్కరింపజేసిన మానాన్నగారి పేరు కిరీటి. ఆయన ప్రేమించిన మామ కూతురి పేరు శశిరేఖ. తన 
ప్రేమను, వియోగాన్ని, ప్రీమసాఫల్యాన్ని, కులపాలికా ప్రణయ మాధుర్యాన్ని, సాహిత్యానికి వెలలేని 
ఆభరణంగా కైసేసేన ఆయన కావ్యం సౌభద్రుని ప్రణయయాత శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవితా సారధి 
“సాభద్రుని ప్రణయ యాత్ర చదవాలని తొందర” అని ఆత్రుతను ప్రకటించుకున్నారు. అందులో 
నాయకుని పేరు సౌభద్రుడు. అతడు మానాన్నే. నాయిక పేరు వత్సల. మహారాష్ట్ర సాహిత్యంలో బలరాముని 
కూతురు పేరు వత్సల. ఈ మహారాష్ట్ర వత్సల, తెలుగు శశిరేఖ ఇద్దరూ ఒకటి. అందుకే విశ్వనాధవారు 
వత్సల స్థానంలో శశిరేఖను నిలిపారు. ఈ రెండు పేర్లూ వ్యాసభారతంలో లేనివే. వేయిపడగల్లో విశ్వనాధ 
కిరీటి పాత్రను చిత్రించిన పద్దతిలో మా నాన్నరూపు నూటికి నూరుపాళ్ళు అచ్చుగుద్దినట్టుదించారు. 
అది అతిశయోక్తి దూషితం కానిది. సహజాలంకారానికి ఖచ్చితమైన ఉదాహరణంగా భాసించేది. ఆ 
తమ్ముని పట్ల ఆ అన్న మనస్సులో ఉన్న రమ్యమైన, ఆగ్టతా శోభితమైన, ఆత్మీయమైన, సర్వభావ 
ప కుప్పపోసది. నిజానికి వీళ్ళు నలుగురు మిత్రులు. పాలూ నీళ్లవలె కలగలిసిపోయినవారు. 
అందరిలోకి ధర్మారావు వయసులోనూ, తెలివిడిలోనూ ఎక్కువ. ఆయనది తతిమ వారందరికీ ఆప్రకటిత 
నాయకత్వం. ధర్మారావు ఎవరోకాదు. విశ్వనాధే. ఒకరు కిరీటిరావు మరొకరు సూర్యపతి, ఇంకొకరు 
రాఘవరావు - ఈ పాత్రలన్నీ నిజజీవితంలో జీవత్సాత్రలే. వాళ్ళ నిజ జీవితాల్లో మహాభారతమంత 
కార్యవ్య[గ్రతా, జీవన సాఫల్యమూ కనిపిస్తాయి. 


మా నాన్న సుకుమారుడు. అబ్బనాకారి. చేయెత్సు పాడవుగల రూపసి. ఈయనా, విశ్వనాధ, 
నండూరి కలిసి తిరగే వారు. అన్న ఎంత చెప్తే తమ్ముళ్ళకది అంత. సాహితీ సమితి స్థాపించిన రోజుల్లో 
కొన్నాళ్ళు ఆ సమితిలో వీరు ముగ్గురూ సభ్యులుగా ఉండేవారు. దానికి శ్రీ తల్హావర్హుల శివశంకర శాస్త్రే 
గారు సభాపతి. ఆ కాలంలో ఆధునికతపైనా, పాశ్చాత్య కవిత్వ ధోరణుల పైనా ఆదరం పెరిగిన కవికుమారులు 
చాలా మంది అందులో సభ్యులు. రానురాను చిక్కబడిన అభిప్రాయభేదాల కారణంగా ఈ ముగ్గురూ 
సమితిలో నుండి ఒక్కసారే బయటికి వచ్చేశారు. అది 1925 వ సంవత్సరంలో. 


మా నాన్న పెదనాన్నల అనుబంధం ఆకళింపు చేసుకోవాలనుకున్న వాళ్ళు వేయిపడగల్ని ఆశ్రయించక 
తప్పుదు. వేయిపడగలు ఇంచుమించు డెబ్బెయేళ్ళ వెనకటి సమాజాధ్యయన శీలం కలిగిన గొప్ప వచన 
కావ్యం. నా మట్టుకు నాకు అటువంటి రచన నభూతో నభవిష్యతి. ఇందులో కవికి తన అభిప్రాయాల 
కనుగుణమైన సృష్టి చేయాలన్న తపన ముమ్మరంగా కనిపిస్తుంది. అందుకు చాలావరకు ఆయన కల్పనను 
ఆశ్రయించక తప్పలేదు. ఒక కల్పనాత్మక ప్రపంచం చుట్టూ తన ఆశయాల, అభిప్రాయాల సందోహాన్ని 
చిక్కగా అల్లుకుంటూ పోతే వేయిపడగలు తయారయింది. అంతటితో విశ్వనాధ తృప్తి చెందలేదు. 
అంతకంటే విశిష్టంగా దీన్ని తయారు చేయడానికి కవికి సంబంధించిన అనుభవోదంతాల కూర్పు బాగా 
సహాయపడ్డది. 


రదర ల పారు ముర కొందరు దంల రట సూర సంస్కృ 
తాకి సంబంధించి తానెదిగన సమాచార సకానంం, ఆదార వెవహారాలు ఆన్ని స్వస్వరూప చిశేషాలతో, 
త a జ డ్‌ ధు 
ఎలాకాత్నక కథనంతో చక్కగా అనుసంధింపబడాయి. ఈ సమాచారం క అనుభవంలో తెరే సత్యకధన 
ఏడగలు చద ఈ దండు పకాలనూ విభిన్న టృ 
కుధంతో చద లి. అప్పుడే ఆ నవల ఆంతర్యం చక్కగా తెలుస్తుంది. రామాయణం చదిపే ప్రతి మనిష్‌ 
| 
రామునిలా చరించగలడా? చకిస్తాననుకోగలడా లయినా ఆ కాష్పు నె అడర్వాన్ని ఆస్వాదించగలడు 
Ca 


ఈ పేయిపడగలూ అటువంటిదే. 


ఇంతకూ, వేయిపడగల్తోని సత్యకధనాలలో బాగాపండిన సంపూర్ణ కదనం కిరీటి శశిరేఖల ప్రేమకథ. 
ప్రేమ పరిణయంగా మారి ఫలశ్రుతి రూపమై కులవాలికా ప్రణయ తత్తాాన్ని మొట్టమొదట ఆంధ్రసాహిత్య 
ప్రపంచానికి పరిచయం చేసిన కధయిది. ఇంత సంపూర్ణ సూంర్తితో విశ్వనాధ వేయి పదగల్లో చిత్రించిన 


ధ ఇదొక్కటే కనిపిస్తుంది. ఇంతకూ వేయి పడగల్తోని కిరీటిరావు నాయకుడైన ధర్మారావుకు ప్రాణ 
“హితుడు. అనుంగు తమ్ముడు. 


లా 


ph ok 


} 


ల 


విశ్వనాద వేయిపడగల రచన 193 3లో జరిగింది. ఆంధ విశ్వకళా పరిషత్తు ప్రకటించిన నవలల 
పోటీలో దీనిని పోటీకై సమర్పించడం 19 3 3లోనే జరిగింది. నాయని విశ్వనాధల సహవాసం 19 2 2 
నుండీ బందరులో సంఘటితమైంది. విశ్వనాధ 2 2 నుండి 27 వరకూ బందరు జాతీయ కళాశాలలోనే 
ఉండేవారు. 27 తరువాత గుంటూరులో 3 3 వరకూ పనిచేశారు. 3 2లో ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మి 
మరణించింది. 193 3లో వరలక్ష్మి త్రిశతిని రచించారు, రామాయణ కల్పవృక్ష రచన 33-38 
వరకూ 5 సంవత్సరాలపాటు సాగింది. కాని 1940 లో దాని అచ్చుపని ఆరంభమైంది. కొన్నాళ్ళు 
నిరుద్యోగిగా ఉండి 38లో బెజవాడ SRR కాలేజీలో ఉద్యోగంలో చేరారు. అక్కడే పదవీవిరమణ 
చేశారు. నాన్న 1922 నుండీ 25 వరకూ బందరులో ఉండి, బి.యే పరీక్షలో ఉత్తీర్ణులై 2 6 నుండి 
2 8 వరకు చిన్న ఉద్యోగాలూ, బి.ఇడి పరీక్షా నిర్వహించుకుని, 2 8 నుండి నరసరావు పేట మునిసిపల్‌ 
హైస్కూలులో టేచరుగా కుదురు కున్నారు. ఆయన సౌభద్రుని ప్రణయయాత్రు రచనను 1922లో 
ఆరంభించి 1925 నాటికే పరిణయ పర్వవసాయిగా పూర్తి చేశారు. 192 4లో మాతృవియోగం 
కలుగగా మాత్సగీతాల రచనను సాకారం చెందించారు. ఈ రెండు పుస్తకాలలోని ఖండికలూ వివిధ 
పత్రికలలో అచ్చవుతుండేవి. మిత్రులు సాహిత్య సభల్లో వీటి ప్రసక్తి తెస్తూ గానం చేస్తుండే వారు. కాని 
ఇవి పుస్తక రూపంలో అచ్చయి కనిపించడం 19 39లో మాత్రమే. దీనిని బట్టి నాన్న జీవనోదంతమైన 
ఆయన ప్రణయమూ, వియోగ వ్యధా, మాతృ మరణమూ, పరిణయమూ, కులపాలికా ప్రణయశోభా 
అన్నీ పెదనాన్న మనస్సులో నిత్వహరితంగా శోభిస్తుండేవని గ్రహించవచ్చు. 19 2 5 నాటికి జయకేతనం 
ఎగురవేస్తూ తీరం చేరిన నాన్న ప్రణయగాధ 19 3 ౩కు వేయిపడగల్లో పెదనాన్న కలం నుండి జాలువారి 
అమృతత్వ స్టితిని పొందింది. వేయిపడగల్లోని కిరీటి కథకు అంతచారిత్రక ప్రాధాన్యం ఉంది. అది 
మొత్తం నవలలో అవాంతర కధనంగా, మనసు పెట్టి చదవని వాళ్ళకనిపించినా, అక్కడక్కడా కనిపించినా, 
ఆద్యంతమూ చక్కగా ప్రారంభింపబడి కొనసాగిన సత్యోదంతమై నవల మొత్తంలో ప్రతిభాసించింది. 
చివరి వరకూ కిరీటి నేనున్నానంటూ పఠితను పలకరిస్తూనే ఉంటాడు. ఇందులో కిరీటి పాత్ర చిత్రణలో, 
అతనికి ధర్మారావు మీదున్న అనుబంధ గాఢతలో, ఇసుమంతైనా కల్పన లేదు. ఇంత చక్కగా వాస్తవాన్ని 
తీర్చిదిద్దిన కధ మొత్తం నవలలో ఇదొక్కటే. అందువల్లనే ఈ కథ జరిగిన పది సంవత్సరాల తరువాత 
కూడా విశ్వనాధ మనస్సులో పచ్చగా శోభిస్తూ తరువాతి ఆయన కృతి వేయిపడగలలో అమృతత్వసిద్దిని 
పొందింది. 


అక్కడి కిరీటి కధనాన్ని పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. కిరీటిని వర్ణిస్తూ “కిరీటి సహజముగా 
ముగ్గుడు. మెత్తని మనసు కలవాడు. ధర్మారావు వలె దురుసుగా మాట్లాడడు. కిరీటి మొగము చూచినంతసే 
ఎవరికైనను మంచి వాడనిపించును. అతనికి ప్రతిచిన్న విషయమును హృదయ దఘ్నముగానే యుండును. 
ఎవరికైన సాక్ష్యమేమయిన కావలసినచో కిరీటిని చెప్పమనవలెను. అతడు పెద్దమనిషి” -- ధర్మారావు, 
కిరీటి మరియిద్దరు, 'సూర్యపతి రాఘవరావులు నలుగురూ ప్రాణ మిత్రులు. “నలుగురు నాలుగు 
దిక్కులు చివర్తనున్నా వారి హృదయములు కలిసియే యుండును. 


వ 


గ 


జయంతి-సెప్టెంబరు-2003 25 





ae a > ఆర న్‌ 
వక అదం అందు ననడేవా పలాయగ్‌నముంది తన యసుభవ మంతయు, తన (ప్రేమ 
శల 
కురా చలు. బహెరర్‌ మ్వతరమై అతడు వ 
అతనో 


వదన నగా కికీటి పేముకదను, పరితంకు పరిచయం చేయడం కూడా 
దె. వేయిపడగలో ఒక అవాంతర కధనంలో ఒక పాత్ర 

క మహారాప గాయని పట్ల ఉన్నత ప్రేమికుడై ఆమె కధనాన్నే అనుక్షణం మిత్రులందరికీ 
ల త యయ యం సక్తీ చూపించడం ధర్మారావు పసికట్టి, కధ ఏమిటి? అని 
: ను- ఆవ కుడు ఎ ధర్మారావు శః విషయాన్ని పరిహాసంగా కొల్టివేయ 
పకుతి సేనెరుగుదును. ప. సంగతియు నీకు హ హ్మ్‌ 
ఏమించితివి? నిరహస్యము వేను దాచగలుగుదును కదా! 
రహ హస్వమును విప్పడం మొదలు పెట్టాడు. 


(tm a 


mG 
ty 

ep 
న్‌ థ్‌ 


మి ఈ 

fe 

fi 

[1 

ies 
J 

[1 

(శ 

f 

z 

రై 

tf 

(Cp 

ఉం 


G 

{9 

aL 

Ce 

[న 

ty 

సట 

(tw 

(1౫ 

గి 

uf శ 
ర 

గ 

గ్ర 

౮౫ 

4 
ర 

గ 

& i 


ఈ కదనంతయు దిశ్వనాడ ప్రత్వక్షరమున తన తమ్ముని ఆత్మీయ క్షోభను, వియోగ దుఃఖమును, 
తమ్మాలమున అన్నగా, ప్రాణస్నేహెతుడుగా తాను పడు వేదనను *పాదిగి ఒక నం మధురాకృతిగా 
నిక్సికరించడం జకిగింది. నాయని జీవనోడంతాని న్ని నాయని విశ్వనాధల (ప్రగాఢ స్నేహ రామణీయకాన్ని, 
ఎదిగిన వారికి కిరిటీ కచలోని సౌందర(ం హ ద్గతుం కాగలదు. 


౪ 


వావి 


అన్ననుకూడా కాలేజీ లేజీ మానుకొని తనతో పాటు ఉండి వి పొమ్మంబాడు. తమ్ముడి మాటను కాదనే కారిన్వం 
ఆ అన్నకు లేదు. ఆయన మనస్సులో ఎప్పుడూ తమ్ముడి బొమ్మ ఆర్షతకు తావలం కావలసిన సుకుమార 
మూర్తి. కిరీటి ధర్మారావు చేలగట వ వెంబడి తిరిగేవారు. ధర్మారావు ఆ పని చేయడం తమ్ముడు పడుతున్న 
బాధను (ప్రశమింప' చేయాలనే ఉద్దేశంతోనే. అట్లా వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో అన్నదమ్ములిద్దరూ 
చేనిగట్టుపై కూర్చున్నారు. వరిపైరు "ఏపుగా పెరిగి ఉంది. వీరు కూర్చున్న చోటికి అల్లంత దూరంలో ఒక 
కాజదుంప కాడ పెరతో సమానంగా పెరిగి రెండుగా విభక్తమై చివళ్ళ రెండు పూవులు విడిచింది. ఆ 
పూవులు గాలికి ఊగుతూ మనోజ్ఞంగా ఉన్నాయి. కిరీటి చేలో దిగి వాటిని తెస్తానన్నాడు. బలహీన యష్టియైన 
తమ్ముడు తూలి పడతాడేమోనన్న్‌ భయంతో అన్న ఆ పెద్ద కాజకాడను పూవులతో సుందరమై కనిపించే 
దానిని, తీసుకు వచ్చాడు. తమ్ముని చేతికిస్తూ చూడు “ఇందులో ఒకటి నీవు మరొకటి శశిరేఖ” అని 
తమ్ముని ముఖంలో మందహాసం “కోసం వెదికోడు. కాని కిరీటి ముఖంలో నవ్వు మొలకెత్త లేదు సరిగదా 
అది విషాధ మేఘ పటలావృతమై నల్లవారినట్లని పించింది. “అవునవును రెండును దూరముగనే 
యున్నవి” అన్నాడు కిరీటి. “ధర్మారావు కట్టన బట్ట నుండి ఖద్దరు దారములాగి రెండుపూవులను 
కలిపి ముడిపేసెను. కృతజ్ఞతామయములైన కిరీటి చూపులు ధర్మారావు మీద ప్రసరించెను.” వారి 
పరిణయోత్సవ వర్ణన పరితల మనస్సులనా కర్షిస్తుంది. కిరీటి కథ సుఖాంతమే. అది మా నాన్నగారి 
పెండ్లి కధే. శుభ “పర్వవసాయి అయిన ఆయన ప్రణయ గాఢతపైన ఆ॥్రమనస్సులైన స్నేహితులంతా 
ఆ పెండ్డికి వచ్చారు. అక్కడ విశ్వనాధ “నాయని సుబ్బారావుకు అతని వివాహ సమయమున” అంటూ 
మూడు గీత పద్వాలు వ్రాశారు. అవి, 


మీర లిరువురు చిన్నారి మేఘ శకల 

ములను బంగరు వాహనములుగ మలచి 
సంజరేకలలో ప్రశస్త పధములకు 

ప్రాకెదరు లెండు జంటగా నాకు తెలుసు. 
మీరలిరువు రేసెలయేటి మృదుల వారి 

నో రహోజల క్రీడార్థ్ధమురుకు చుందు 
రస్మదీయ చక్షురతీతులగుచు వెదుక 

లేక శమ మందెదము మేము నాకు తెలుసు. 
మీరలిరువురు గంగాంబుధారలందు 
ప్రణయ కోమల కౌసుమ పరిమళముల 


కిరీటి చదువు సంధ్యల పై నాసక్తి పోగొట్టుకొని, ననిదేఖా స్మరణ లగ్నమానసుడై యింట్లో ఉండిపోతాడు. 


26 జయంతి-సెపెంబరు-2003 


ల్‌ స్తో చు 
ree] వణ శం 5 చం ము ఆటు పటు ఇ 
యు 
క్షత ఆడ వా దా పై న అకా గదరా రాదు పొ దా ఆగ న్‌ చా we వార్‌ అల కరగ ఖో 

చంచ చ asec Tre కురా అడవి wa IT 2 ప ఈ (ఈ Lc. ఈ వం ఆనక He ae Cres 

gen ఉదా రాయు వరు మాయా am చా నా జ అట్ట అల్‌ అ టు టం ఇ సట 
పన్వెందింటని చిన పద్ద ఆక్రరాలతె వ మెగా కర్చు డాలు ఆ కవిచును బాశ సంయుకంగా, 

య దీ శ ఎవి 

అల చె నా రా ఆగ జ భార్త సో ఇ ఫ్‌ జ 
కూ నాసాకు బహుకంంచారు. ఆచి తంలో మరం యూ కా జాకుకా వారాకులు నాలా నాకు ములు 


Cor 
mt 
చిన్నాకి మేఘశకలాలు, గంగాంబుధారలు, సంజకేకలు, కౌసుమురాముణీయకమూ, అన్‌" కనిపెస్తాయి. 
ఈ చిత్రం బాపిరాజుగారి కూతురు శ్రీమతి రాదావసంత తాడేపకి గూడెం నుంచి నాకు పంపించారు. 


అవి నాన్న శతజయంతి(18 99-199 9) సంచికలో అచ్చువేయ యగంగడం మూ అదృష్టం. బాపిరాజు 
గారు మానాన్నకూ, విశ్వనాధకూ బాపి బావ. సౌభద్రుని ప్రణయ యా తకు, కిన్నెరసాని పాటలకు 


బొమ్యులు వేసింది ఆయనే. 
రా 


వేయిపడగల్లో wee we అనుబంధ కధనం ఇక్క ఉతో ఆగిపోతేదు. పెండి చేసుకుని, 
తరిగ్‌ చదువుకోసం కిరీటి సుబ్బన్న పటకు వచ్చాడు. ధర్మారావు తమ్ముణ్ణి ఇ తీసుకుని వచ్చి, 
తాను లోనికిపోయి భార్యతో “మరిది పెండ్లి కొడుకై వచ్చెను. ఈ పూట అన్నములో నికేమి వేపెదవు? ”” 


నిన్న దులిపితిని. కాకర్త పాదునకు నాకోపిక లేక నీళ్ళు పోయడం లేదు. అవి కాయుట లేదు. రెడ్డిదొ రలు 
తీగ బచ్చలి తిందురా? ” అనగా ధర్మరావు ' “ఆ తినకేమి శ్రీకృష్ణదేవ రాయలవారు తిందురనియే చేప్పెను” 
అన్నాడు. అప్పుడు అరుంధతి “మీరీ బాదము చెట్టెక్క గలరా” యని యడిగెను. ధర్మా - “ఎక్కే* 
అరుం- ఎక్కి ఆ వాసముతో ఆకాశమునందున్న శశిదేఖము గ గొట్టుడు. అది తరిగి పేయించెదను- కిదేటి 
రాకచేత సంతోషంతో తలముసకలవుతున్న ధర్మారావు మహానందమేగ్సుడై చావడిలోనికి పరుగెతు సం కొనివచ్చి 

“మీ వదినె యిట్తనుచున్నదోయీ”' అని చెప్పెను. పెండ కొడుకు ముసిముసి నవ్వులు నవ్వును.ఇట్లా 
చెప్తూపోతే ఆ యిద్దరన్నదమ్ముల అనుబంధగాఢతకు దరీదాపూ కనిపించదు. దాన్ని కొలవడానికి సరైన 
కొలబద్ద లేదు. ఈ కిరీటి వేయిపడగలంతా విస్తరించి కనబడుతూనే ఉంటాడు. అన్నివేళలా సుఖసంతోష 
సమయాల్లోనూ, సంకటు పరిప్టితులలోనూ అన్నను అంటి పెట్టుకునే ఉంటాడు కిరిటి. శశిరేఖ కూడా 
అరుంధతి, రధంతరి, గిరకలతో సమజజ్ఞీగా చిత్రింపబడి నవల అంతటా సుమపరిమళం వలె మనోజ్ఞంగా 
విస్తరించి ఉంటుంది. 


ఇక, ఈ సంచిక జయంతి ఈ నాడు తిరిగీ ప్రారంభమౌతున్నది. నిజానికి దీని ప్రారంభం నాద 
1924-25 లోనే జరిగింది. కోలవెన్ను రామకోటీశ్వరరావు గారూ, విశ్వనాధ, కలిసి ఇంగ్రీషులో 
తైపేణినీ, తెలుగులో జయంతినీ ప్రారంభించారు. ముఖ్యంగా జయంతిని నిలబెట్టడానికీ దాన్ని సర్వాంగ 
సుందరంగా ఉండేటట్లు తీర్చిదిద్దిడానికీ విశ్వనాధ పడ్డశ్రమ అంతాయింతా కాదు. దీన్ని Ne 
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు అచ్చువేయించి పంపిస్తుండేవారు. సంపాదకద్వయం దీనికి ఆర్దిక 
సహాయం కోసం మద్రాసు, బరంపురం, పర్ణాకిమిడి, విజయనగరం మొదలైన చోట్ల తిరిగారు. దాన్ని 
రెండు నెలలకొక సంచికగా సంవత్సరం వె పాటు? సడపడం గగనమ్రైపోయింది. జయంతి పుట్టిన తరువాతనే 
“శారద” ,“సాహితి” పుట్టాయి. ఆ మీదట “భారతి” పుట్టింది. సాహితి సాహితీ సమితి పత్రిక. అందులోనే 
విశ్వనాధ ,“ఏలో అనే తన తొలి భావకవితా ఖండికను వ్రాశారు. విశ్వనాధ ఉద్యోగ విరమణ చేశాక 
1959 అక్టోబరు ఏ వ తారీకున కరీంనగర్‌లో కాలేజీ ప్రిన్సిపాలుగా పనిచేశారు. అక్కడా శిష్టుబ్బ 
ందమూ, స్నేహబ్బందమూ తయారయింది. ఆయన వ్యక్తిత్వమే అంత. మనుప్వోపగతజీవి ! మనుష్వులంట 
ఆయనకు గల ఆ(ర్టత, ఆప్యాయత, కొలతను మించినవి. ఇంతకూ ఈ బలగం ఉండడం వల్లనే 
1960లో జయంతిని తిరిగీ ముద్రించడం జరిగింది. విశ్వనాధ తన 19 60 డైరీలో జనవరి 12న, 
జయంతి బ్లాక్‌ కోసం 10 రూపాయలిచ్చినట్లు ద్రాసుకొన్నారు. 


ఆ జయంతి పేరు మీదుగానే ఈనాడీ జయంతి ఆవిష్ము. ఎతమవుతున్నది. ఇది కలకాలమూ, 
మనుష్యలోకంలో ఆయన స్మృతివలె నిత్యహరితంగా సాహితీప్రియుల కనుల చల్లగా, వర్ణిల్లుతూనే ఉంటుంది. 
ఉండాలి! 


జయంతి-సెపెంబరు-2003 2౯ 


కా 
నవ్వు కవితా సనాడులు కవిగ మాట్‌ శ వశణాన సతహ్వనారాయణ గారి దగ్గర చదువుకోవడమే ఒక 
మౌ 


గ్‌ sas షె 

మహద్చాగ్యల. వారితో కలిసి లఅధ్వాపకుడుగా. పనిచేయడం ఒక అదృష్టంగా భాదిస్తుంటాను. క్లాసులో 
వందమంది చిద్వాకులలో ఒకడుగా ఉందడమో, అదేకమంది సహాధ్యాపకులలో ఒకడుగా ఉండడమో 
కాడు - విక్టనాధ వారికో సన్ఫిహిత పరెదయం ఉండి, వారి అపారమైన ఆదరాభిమానాలనే కాకుండా, 
వారెచేత [వాట్లు తినడం, మొట్టికాయలు వేయించుకోవడం, వాటన్నిటిని యింతకాలం తరువాత 
స్మరించుకోవడం ఒక అపూర్వ అవకాశంగా మురిసి పోతున్నాను 

శ్వనాడవారు మనదేశం గర్వించదన్ష మహాకవిగా, నవలా రచయితగా, ఎన్నోసాహిత్య ప్రక్రియలు 

సి 


స్సషించి, అందరి ప్రశంసలు పొందిన మహనీయుడు. ఆయనలోని అనన్య సామాన్యమైన ప్రతిభను 

కో పండితులు, సాహిత్య విమర్శకులు, మేధావులు ఉన్నారు. ఎటునుంచి 

సినా వారందరి మధ్య నోరు విప్పడానికి కూడా శక్తీ సామర్ద్యాలు నాకులేవు కాని, వారిని ఒక మహావ్యక్తిగా 

చాలా దగ్గకగా చూసేటటువంటి అవకాశం నాకు దొరికింది. అందులోనూ అడుగడుగునా వారి కోపతాపాలు, 

వారి ఎత్తుపొడుపులు, వారి వ్యంగ్యోక్తులు మొదలైన వాటన్నిటినీ చవిచూచిన వాణ్ణి. ఆ అనుభవాలను 

గురించి యిక్కడ స్పరించడం సముచితమని భావిస్తున్నాను. 

నేను విజయవాడలో S.RR&CVR కాకేజలో ఇంటర్మీడియట్‌లో చేరాను. అప్పుడు విశ్వనాధ 

వారి యిల్లు గవర్నరుపేటలో మాయింటికి దగ్గరలోనే వుండేది. అందువల్ల వారింటికి అప్పుడపుడు 

వెడుతుండేవాడిని. అదీగాక మానాన్నగారు డాక్టరు నరసింహం గారికి - వారితో కొంచెం పరిచయం 

వుండడం, వారికి కొంచెం రచనా వ్యాసంగం కూడా వుండడం వల్ల, విశ్వనాధ వారి గొప్పతనాన్ని గురించి, 
ఆయన రచనల పరమార్దాన్ని గురించి, మానాన్నగారు చెపుతుంటే వినడం జరిగింది. 


మానాన్నగారు చిన్నతనంలో రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో, అప్పటికే తనరచనలతో ఆంధ్రదేశంలో 
సుస్టిర స్థానం సంపాదించుకున్న చిలకమర్తి లక్ష్మీనరసింహం గారింట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగే భాగ్యం 
కలిగింది. వారి ప్రమానురాగాలకు పాత్రులైనారు. ఆవిధంగా మానాన్నగారికి కవిత్వంమీద, కవుల మీద 
ఎంతో గౌరవభావం వుండేది. ఈ కారణాల వల్ల మా కుటుంబాల మధ్య మంచి స్నేహసంబంధాలుండేవి. 


విశ్చనాధవారి తమ్ముడు వెంకటిశ్చర్లుగారి కుమారుడు వేణుగోపాల్‌, మా అన్నయ్య సూర్యనారాయణ, 
నాకు కాలేజీలో ఒక ఏడాది సీనియర్స్‌. అటువంటి వేణుగోపాల్‌ మా అన్నయ్య కంటె నాకు అత్యంత 
సన్నిహితుడయ్యాడు. అతని ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల, చదువుకోవడానికి వీలుగా వుంటుందని, 
వేణుగోపాల్‌ తన తండ్రి దగ్గర కాక, పెదనాన్నగారైన విశ్వనాధ వారింట్లోనే వుండే వాడు. అతనికి మంచి 
సాహిత్వాభిరుచి ఉండడమే కాకుండా, మాటతిరూ, మాట విరుపూ అన్నీకూడా సత్యనారాయణగారిలాగ 
అచ్చుగుద్దినట్లుగా వుండేవి. రచయితగా, వారపత్రికా సంపాదకుడిగా తరువాతి కాలంలో ఎంతో పేరు 
ప్రఖ్యాతులు సంపాదించుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ వేణుగోపాల్‌ క్లాస్‌మేట్‌. అతనికి రవనావ్వాసంగంలో 
అభిరుచి కలిగించి ఎంతగానో ప్రోత్సాహం కలిగించాడు. దురద్భషనశాళ్లు వేణుగోపాల్‌ చాలా చిన్సవవయస్సులో 
పెదనాన్నగారి దగ్గరే వుంటూ పరమపదించాడు. మా అందరికి ఎంతో బాధ కలిగింది. సత్యనారాయణ 
గారికి కూడా అది ఎంతో తీరని లోటు. అతనే (బ్రతికి బట్టకట్టుంటే, సత్యనారాయణ గారి 
సాహిత్యవారసుడైవుండే వాడేమోనని, ఆ రోజుల్లో మేమందరం అనుకునేవాళ్లం. అంత ప్రతిభావంతుడు 
వేణుగోపాల్‌. 


వేణుగోపాల్‌ ప్రోత్సాహంతోనే, అతని అండదండలు చూసుకుని, నేనూ, పురాణం సుబ్రహ్మణ్య 
శర్మ కాలేజీకీ ఒక వ్రాత పత్రిక (Manuscript Magazine) తీసుకువద్దామని నిర్ణయానికి వచ్చాం. అప్పటి 
కి మాకాలేజీకి మాగజైన్‌ లేదు. అప్పుడు సుదర్శన్‌ అనే ఒక మంచి చిత్రకారుడు వుండేవాడు శర్యక్లాసులో. 
Live Drawing అతనిది ఎంతో అద్భుతంగా వుండేది. అప్పుడు మూ పైన్సిపాల్‌ డా.పుట్టపర్తి 


J 


25  జయెంతి-సెపెంబరు-2003 


జి 
నీనివా'సాచారిగారు. ఆయన హెస్టరీల లండన్‌ యూనివర్సిటీ నుంచి పి.హెచ్‌.డి పాందిన మేధావి. ఆయన 


లనక్లళంగా ఇంగ్లీషు కానీ, తెలుగుకానీ మాట్లాడుతుంటే, మేమేకాదు - విశ్వనాధవారు కూడా ముగ్గులై 
వింటుండేవారు. ఆయన సుదర్శన్‌ గీచిన చిత్రాల్ని మెచ్చుకుంటూ, ఇతను ఏ ఇంగాండులోనో పుట్టివుంటే 
లక్కడి వారు అతనికి బ్రహ్మరధం పట్టవారనేవారు. 

మా వ్రాతపత్రికకి “శారద” అని నామకరణం చేశారు. నేను, శర్ష పని ప్రారంభించాం. శర్శకి 
కొంత రచనా వ్యాసంగం, ఏదోచేయాలనే తపన వుండేది. నాకు ఉన్నదల్లా కేవలం అభిరుచి మాత్రమే. 
అందరి దగ్గరకెళ్ళి రచనలు, కవితలు మొదలైనవి సేకరించాం. సత్యనారాయణ గారి దగ్గరకెళ్ళి విషయం 
చెప్పాం. మా ముఖాలు చూసి ఆయన చాలా వ్యంగ్యంగా “మీరు పత్రికా సంపాదకులా? నేను మీకు నా 
రచన యివ్వాలా?” అన్నారు. “చదువుకోకుండా మీకీ పనులేమిట్రూ” అని మమ్మల్ని చీవాట్లు పెట్టి, 
చివరికి “అయితే రాసుకోండి” అన్నారు. మా యిద్దరిలో నా దస్తూరి బాగా వుండడం వల్ల ఆపని నాకు 
పడింది. కానీ నాకు తెలుగు పద్వాన్ని గురించి అప్పుటికి ఎంతమాత్రం తెలియదు. చాలా తప్పులతో 
రాసుకున్నాను. అది చూసి ఆయన మమ్మల్ని మరోసారి తిట్టి, తనే అదంతా మళ్ళీ వ్రాసిచ్చారు. యధాతధంగా 
ఆయన చేత్తో రాసిన పద్యాన్ని మా మొదటి సంచికలో వేశాం. ఆందులో కాలేజీలో వున్న లెక్సరర్రదగ్గర, 
విద్యార్దులదగ్గర, బెజవాడలో వున్న కొందరు పెద్దల దగ్గర కూడా కధలు, పద్యాలు, వ్యాసాలు, చిత్రాలు 
తీసుకొని వేశాం. ఆప్రతమొత్తమంతా నేనే నా చేతులోవాసి తయారుచేశాం. డా.పుట్టుపర్తి వ్రినివాసాచార్యులు 
గారు, డి.వి.కృష్ణమూర్తిగారు, జటావల్లభుల పురుషోత్తంగారు, యింకా అనేకమంది వ్రాసినవి అందులో 
వేశాం. పాట్లపల్రి సీతారామారావు అప్పుడు కాలేజీలో స్టూడెంటు, నాకు కసీనియరు. తెలుగులో అతనికి 
ఎంతో ప్రతిభ వున్నట్లు విశ్వనాధవారు గుర్తించి ఎంతగానో అతని రచనల్ని మెచ్చుకున్నారు. మా “శారద” 
పత్రిక లో అతని పద్యం ప్రచురించాం. పత్రిక ఆవిష్కరణ సభకి స్వామి శివశంకరులు (తల్తావరుల 
శివశంకర శాస్త్రిగారు) ముఖ్య అతిధిగా వచ్చి ఆవిష్కరించారు. ఆసభలో విశ్వనాధ వారు ముఖ్యంగా 
సీతారామారావు ప్రతిభ గురించే ప్రస్తావించారు. “ఇతడు రాసిన పద్యం చూస్తే నాకే అనుమానం 
వసూవుంటుంది. ఇది అతను రాశాడా, లేక నేను రాశానా అని” అన్నారు. సత్యనారాయణగారు ఒక 
విద్యార్ధిగా మాత్రమే వున్నవానిని యింతగా మెచ్చుకోవడం చాలా అరుదైన విషయం. తరువాత కొంతకాలానికి 
ఎం.ఏ.తెలుగు పూర్తిచేసుకుని, వూకళాశాలలోనే, విశ్వనాధవారితో పాటు లెకృరరుగా చేరడం 
సీతారామారావుగారు ఎప్పుడు తన అదృష్టంగా చెప్పుకునేవాడు. విశ్వనాధవారు ప్రజ్ఞాపాటవాలు ఎక్కడున్నా, 
చిన్న వాడు - ఎవరిలో వున్నా, ఎంతగా మెచ్చుకునేవారో చెప్పడానికే ఈ విషయాన్ని గురించి యిక్కడ 
ప్రస్తావించడం జరిగింది. 


అప్పుడు మాకాలేజీలో ఇంటర్మీడియట్‌ మాత్రమే వుండేది. రెండు సంవత్సరాలు కలిపి 150 
మంది వుండేవారు. విద్వార్దులకి, ఉపాధ్యాయులకి మధ్య చక్కటి స్నేహానుబంధం వుండేది. పాటిబండ 
మాధవశర్మగారు తెలుగుశాఖలో పనిచేస్తుండేవారు. ఆయన కాలేజీకి 5 కిలోమీటుర్ర దూరంలో వుండేవారు 
- గుణదలలో సుమారు పదిఎకరాల స్తలం వుండేది. అందులో ఆయన “బాలభారతి” అనే గురుకులం 
నడుపుతుండేవారు. విద్వార్దులు, ఉపాధ్యాయులు అందరూకూడా అక్కడేనివాసం. చాలా చిన్నవయస్సులో 
వారి కుమారుడు పోయాడు. ప్రతిసంవత్సరం ఆకుగ్రవాని సంస్మరణార్దం ఒక కార్యక్రమం ఉదయం 
నుంచి రాత్రిపొద్దుపోయే వరకు జరుపుతుండేవారు. ఆరోజు మేమందరం వుదయాన్నే అక్కడికి చేరుకుని, 
రాత్రి పదిగంటలదాకా వుండి, నాటకం కూడా చూసి, అందరం కలిసి తిరిగి వూళ్లోకి వచ్చేవాళ్ళం. 
మాప్రిన్సిపాల్‌ డా.పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు గారి దగ్గర్నుంచి, ఉపాధ్యాయులందరూ కూడా అక్కడికి 
వచ్చి, ఉదయం ఫలహారాలు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అన్నీ అక్కడే - అందరు విద్యార్దులతో 
కలిసిమెలిసి గడిపే వారు. అప్పుడు కాలేజీలో పనిచేస్తున్న జె.యస్‌.శాస్త్రిగారు, చతుర్వేదుల 
రామనరసింహంగారు, బి.ఆర్‌.రావుగారు - విశ్వనాధ వారితో చాలా చనువుగా వుంటూండేవారు. ఒకసారి 
విశ్ఫ్టానాధవారు ఎవరిని గురించో విమర్శస్తూ మాట్లాడారు. శాస్త్రిగారు వెంటనే “Mr Samrat, you are 
talking ‘some rot’ 1say” అన్నారు. అందరితో పాటు విశ్వసాధవారు కూడా విరగబడి నవ్వారు. శాస్త్రిగారి 
ధైర్యానికి ఆశ్చర్యపోయాం. 


జయంతి-సెప్టెబరు-2003 29 


అట్‌ అక “es 

న య లా అ శో ~ కాజఖాయు. అంట్‌ శల్య గా శు కా 
జ మ అ వూ ల్‌. ల. చాల అ మట ముం క్ట. మ మట. అటి చలం పంల ఆటూ అనో 
a న్‌్‌ ఖ్‌ 

ఇ Ww జ వ ము లా ల ఆగార్టు “బి te te క్ట ~~ అ చేల 
వ భా మకసల లం ప అల నీ ప ప tee ఈ అతన ee అ టు యల అన అత ఆ అఖిల సే లేల. మం 
గొ 


నా సంకోషన క ms ME మాట్లాడేవారు - అనర్గళంగా. వారి భాష నిర్దుష్టంగా, 
చకంగా కూడా వుండేది. “ఏమిటి, కెడైగారి ఉపన్యాసాన్ని గురించి విమర్శించేటంతటి వాడివయ్యావా? 
“Yuu know what is the meaning of ‘Balanced speech’, Reddy 15 one of the finest speakers not 
only i English but in Telugu also He 19 a great scholar also”, నేసే ఆయన ఉపన్యాసాన్ని ఎంతో 


eh టప జి ఇషు 5 
ముసుడినెవనాను తెలుసా. అని మందికించారు. ఈ రకంగా ఒకవావుగంటనపు రెడ్డిగారి గొప్పతనాన్ని 
హ్‌ 
జ్‌ స న సాటి పా ఫ్లో సా ఇ 
ఢీ ల్‌ ఆల hee “ప పోలు (ar సహ గ ee 


చి క్ల ఓర్నా వ చా ఉడి 
బజయవాడలొ రిదామహలోే ఇంగిషు సినిమాలు మాత్రమే ఆడేవారు. ప్రతి శుక్రవారం సినిమా 
మాకేది. ఏవారం తపుకుండా 'ప్రతి శుక్రవారం, యింకో యిద్దరు ముగ్గురుతో కలిసి లీలామహలో 6 గంటల 


ఆటకి వచ్చేవారు విశ్చనాద. అప్పుడప్పుడు నేనుకూడా అక్కడికి వెళ్ళేవాడిని. ఆరోజుల్లో లీలామహల్లో 
ఇంగీషు సినిమా చూడడం ఒక గౌారవచిహ్నం (Status Symbol) గా వుండేది. సినిమా అయిపోయాక 
దూరుతీనగర్‌లోని వారింటికి, నాలుగు కిలోమీటర దూరం స్నేహితులతో మాట్లాడుకుంటూ, నడుచుకుంటూ 


1950 ప్రాంతాల్లో లారెన్స్‌ ఒలీవయర్‌ (Lawrance 01116౧ నటించిన Hamlet వచ్చింది. అప్పుడు 
మాకు ఇంగ్లీషు లెక్సరరుగా వున్న క.యస్‌.హాస్కాట్‌ తోపాటు మేము కొంతమంది వెళ్ళి ఆసినిమా చూశాం. 
విశ్వనాధవారు, ఆయన బృందం కూడా వచ్చారు. అక్కడ నన్ను చూశారు. మర్నాడు క్లాసులో 
“సినిమా ఎలాగుందనుకుంటున్నావు' లని అడిగారు నన్ను. నేను నోరుమెదపలేదు. ఆక్షాసంతా ఆ 
నాటకం యెక్క గొప్పతనాన్ని గురింశ , సినిమాకూడా ఎక్కడా మార్పుచేయకుండా ఎంత బాగా తిశారోనని 
మెచ్చుకుంటూ, లారెన్స్‌ ఒలవియర్‌ ని “The greatest actor 1 have seen” అన్నారు. “Tం be or not 
to be” మొదలైన 5011100216 లో అతను ఎంత గొప్పుగా నటించాడో పదే పదే చెప్పి, నాకు ఆ నాటకం 
మీద వున్న అభిమానాన్ని ద్వెగుణీకృతం చేశారు. నేను ఇంగ్లీషు లెక్చరర్‌గా చేరిన తరువాత, ఆ నాటకాన్ని 
డిగ్రి స్టూడెంట్సుకి నాలుగైదుసార్లు చెప్పే అవకాశం దొరికింది. ఎన్నోసార్లు వారి critical comments and 
appreciation నా విద్వార్దులతో పంచుకుసే వాడిని. 


విశ్వనాధవారికి జ్ఞానబరం అవార్డు వచ్చిన సంవత్సరం నేను విజయవాడలో లయన్స్‌క్తబ్‌ (1.100 
club) కి అధ్యక్షుడిని. మాసభ్యులందరూ ఆయనకి సన్మానకార్యక్రమం తలపెట్టి, నన్నువెళ్ళి ఆయనని 
ఆహ్వానించమన్నారు. నేను, మాకార్యదర్శి టి.వి.హనుమంతరావు వెళ్ళి ఆయనతో మాక్తబ్‌ వారి ఆహ్వానాన్ని 
అందచేశాం. నాకేసి ఎగాదిగా చూశారు. “అయితే మీరు నన్ను సన్మానిస్తారన్నమాట”” అన్నారు. అవునన్నాం. 
“సన్మానం అంటే ఏంచేద్దామనుకుంటున్నావు?”” అనడిగారు. అప్పటికి ఆ విషయాన్ని గురించి మేము 
ఏమీ అనుకోలే దు. మామూలుగా యిటువంటి సన్నానాలన్నిటికీ ఒక పెద్దదండవేసి, ఓ శాలువాకప్పి, ఆ 
సన్మాన కర్తే ప్రాసిచ్చిన జీవితవిశేషాలు(310-642[2) అంతా ఏకరువు పెట్టడం ఆనవాయితీ ఈ 
క్రబ్బులన్నింటిలోనూ! ఏమనాలో తోచక, నేనే కొంచెం చొరవచేసి మీకు బట్టలు పెడదామనుకున్నామండీ 
అన్నాను. అలాగా అయితే ఓ పనిచెయ్యి. ఏలూరు రోడ్డులో పొందూరు ఖద్దరుషాపుంది. అక గడ పంచెల 
చాపుతీసుకొ అన్నారు. నాకు ఆఖద్దరు చాపు ఖరీదెంతో తెలియదు. అయినా సరేనండి, తప్పకుండా 
అలానే చేస్తామండి అనేశాను. మళ్ళీ ఆయనే ఏమిటో ఈయనకి సన్మానం చేస్తామని వస్తే ఫలానా 
షాపులో ఫలానా పంచల చాపు తీసుకోమని చెపుతున్నాడే అని అనుకుంటున్నావు కదూ. నాకు తెలుసు. 
అది పద్దతికాదు. కానీ, నేను నీతో ఎందుకన్నానో తెలుసా? నువ్వు నాకు బాగా తెలుసు కనుక. దానికి 


30 జయంతి-సెపెంబరు-2003 
ఏత we _ శ 


వ్‌ 

పంచెలచాపు పెట్టడం నాకిష్టముండదు. అందుకే నువ్వు పొందూరు ఖద్దరు చాపు పెడితే, ఆయన 
మాయింటికొచ్చినప్పుడు ఆబట్టలు ఆయనకిన్తాను, తెలిసిందా అన్నారు విశ్వడాడ. అవిచాలా ఖరీదైన 
బట్టలు. మిగతా వాటికంటి సుమారు నాలుగింతలు ఖరీదుంటుంది. ఆ : 
రామాయణాన్ని గురించి మాట్లాడారు. తరువాత మాష్టారు ఒకగంబసేపు అద్భుతమైన ఉపనాఖసం చేశారు. 
ఆ తరువాత కొన్నిరోజులకి ఎక్కడో కలిసినప్పుడు “బ్రహ్మయ్య వచ్చాడోయి. ఆపంచెలచాపు బ్రహ్మ ర్వుకి 
పెట్టానోయి”, అన్నారు. మేమేదో ఆయనని అలా అడిగినందుకు తక్కువగా అ 
అనుమానంతో. 


eA 
£4 
రి 
గ్గ) 
ల 
ar 
ప 
pt 
గధ 
£9 
at 
స 
{x 
ల 
(6 


‘A 
ల 
సః 
G 

bh 


ఒకసారి మాకాలేజీ నుంచి ప్రతి ఏటా వాల్తేరులో ఆంధ్రాయూనివర్సిజీ వారు నిర్వహించే 
ఆంధ్రవారోత్సవాల్లో పాల్గొనడానికి నిర్ధయించాం. అప్పుడు వేను Fine Arts Rul Association 
Vice-Presidep గా ఉన్నాను. అప్పుడు మా కాలేజీలో మంచి సమర్హులైన నబులున్నారు. ఏడైనా మంచి 
నాటకాన్ని పంపిస్తే మాకు బహుమతి వచ్చు అవకాశాలున్నాయి. అప్పుడు కరీంనగర్‌ నుంచి వచ్చి, విశ్చనాదవారు 
విజయవాడలో ఉంటున్నారు. ఆయన్ని ఒకమంచి నాటకం రాసిపెట్టమని లడుగుదామన్నారు అందరూ. 
నేను వెళ్ళి చెప్పాను. సరేనన్నారు. అంతతేలిగ్గా ఒప్పుకుంటారని అనుకోలేదు. అది రాసుకోవడానికి 
ఎవరివైనా పంపించమన్నారు. అమృతలింగశాస్త్రి అని ఒక విద్యార్ది ఉండేవాడు. కాలేజీనాటకాలో అద్భుతంగా 
నటిస్తుండేవాడు. అతన్ని విశ్వనాధ వారి వద్దకు పంపించాను. రెండు, మూడు రోజులో ఒక నాటకం 
తయారైంది. నన్ను “దీనికి నువ్వా డైరెక్టరువి, నీకేం తెలుసు” అన్నారు. Competition Rules ప్రకారం 
బయటివాళ్లు ఎవరూ ఉండకూడదు. అందుచేత నాపేరు పంపించమని చెప్పాను. 


“సడే, నీమొహం, నువ్వేం చేస్తావు కాని ఆ రిహార్చల్సు మాయింటోనే పెట్టుకోండి. నను 
చూసుకుంటాను, అన్నారు. ఆనాటకానికి ప్రవాహం అని పేరు పెట్టారు. మంచినటనా నామర్హ స 
కలవారిని సెల్ట్ట్‌చేసి, వారింట్లో ఒకవారం రోజుల పాటు, వారి దర్శకత్వంలో రిహార్సల్సు జరిగాయి. నాది 
కేవలం ప్రీక్షకపాత్ర మాత్రమే. అంతా ఆయనే తయారుచేశారు. ఆ నాటకం చూస్తున్నంతసేపూ నాకు 
చెమటలు పట్టేవి. దీన్ని మావాళ్ళు ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని. బహుమతి 
సంగతి భగవంతుడికి తెలుసు. అయినా ఏంచేయగలను? ఎంతో భయంతోనే వాల్తేరు చేరుకున్నాం. 
Competition లోకి తీసుకోవాలంటే స్త్‌ పాత్రలు, స్త్రీలు మాత్రమే ధరించాలన్న నిర్ణయం మాకు అక్కడికి 
వెళ్ళిన తర్వాత తెలిసింది. మాకు పిడుగు పడ్డట్టయింది. ఒక్కరోజుకి ముందు 6౦౪0 518198 కోసం 
తీసుకెళ్ళిన “ఆశాలతి అన్న అమ్మాయిని పిలిచి, యీపాత్రను నువ్వువేస్తే బాగుంటుందన్నాను, 
ఆఖరిప్రయత్నంగా. ఆఅమ్మాయి డాక్టరు కె.అచ్చమాంబగారి తమ్ముడు కొమ(ర్రాజు లక్ష్మణరావు గారి 
కుమార్తె. ఎలాగో ఒప్పించాం. నాటక ప్రదర్శన జరుగుతుంటే, ఆనాటి రిజిష్ట్రారు, నాటక కళకి ఎంతో 
సేవచేసిన శ్రీ.కె.వేణుగోపాల స్వామిగారి దగ్గరలోనే కూర్చున్నాను. నాటకం జరుగుతున్నంతసేపూ ఆయన 
కడుపుచేతో పట్టుకుని, పొట్టచెక్కలయ్యేలా నవ్వుతుంటే, నన్ను నమ్మలేక పోయాను. అందరూ ఎంతగానో 
మెచ్చుకున్నారు. కానీ అది National Youth Festival కి ఢిల్లిలో అన్నిభాషల్లోంచి వచ్చ నాటకాలతో 
పోటీపడడానికి తగినది కాదన్న కారణంతో, దానికి అనువైన వేరే నాటకాన్ని ఎంపికచేశారు. 365 Aంt0r 
గా ఆనాడు యూనివర్సిటీలో చదువుతున్న గొల్లపూడి మారుతీరావుని సెలక్ట్‌ చేశారు. అతను ప్రదర్శించినది 
“ఆడది” అన్న స్త్‌ పాత్ర లేని నాటకం. అంతా అయిన తర్వాత, గోపాలస్వామి గారితో మాట్లాడుతుంటి 
“మీనాటకం చాలా బాగుందయ్యా. అందులో విశ్వనాధవారి రచన ఏంచెప్పాలి? కానీ నాటకం దృష్టితో 
చూస్తే దానికి 0681100108 and 616 లేదు” అన్నారు. వాల్తేరు నుండి తిరిగి రావటంతోటే విశ్వనాధ వారు 
“గోపాలస్వామి ఏమన్నాడు?” అని అడిగారు. ఆయనన్నమాటలు చెప్పాం. “అందుకే దానికి “ప్రవాహం” 
అని పేరు పెట్టింది”, అంటూ ఆయనను తిట్టి పోశారు. మధ్యలో నేను నలిగి పోయాను. 


జయంతి-సెపెంబరు-2003 31 


ప్త 


డే రామారావు గారికి కొంచెం 
సేమీరా 


ధవారిదే. 


న విషయం చెప్పడం అవసరం. 
సత్యనారాయణగారి 


మాకాలేజీలో ఇంటర్మీడియేట్‌ చదివారు. ఒకసారి 
మీసాలు తీయడానికి స 


టకం వ్రాశారట. అందులో స్త్‌పాత్ర 
ష్ణ 


ఖమ 
సి, యీకుర్రాడు అందంగా ఉనా 


a cI 
© 
మూ 
ఇె 


భాగా ఇవే న 


నో 
నాగము 
స 
Ve 
(or 
వారితం 


వు 
చె 


వ 
వ 
ఆ 

lat) 
లో 
ఛా 
జ్‌ 
శ 


శ 


పల కృ 


3 


త్‌ 


ఇన. 
జ శ hh 
అష. Pare 
ey 
అజో 
నషా 
“ 
శె 
ఆ 
అ 
క ఈ నకి 


రెం 
మం 
స 
~~ 
స 
వూ 
he 
Weed 
రు 
క oe 


జ 
లా 
ఆధ 

హో 

అద పం 

మడు 
నీ 

క్లో 

వల ప 
అః 
గర 
nee 


Ya 


ద్రా 
oe 
వ్‌ 
oa భు సనో 
శ 
అలీ 
et 
ee 
ఇ, 
Fea 
"|; 


ఆ 
టి 


లై 

WE 
ప * 
సుష 
ర్‌ 
కు 

Ta 


ba 

5 

ల్లో 
సాటి ఇ 
అత్య 

నో 
అన 
Py 

Cc 


oo“ 3 
1 ee 
dha జ్‌ 


న్‌ా 
డ్రె 


అల చలో 
క్క అదా 
( 
వత 
ను 
చట 


ఘనత విశ్వనా 


డు 


గాది చేత ఆడపేషం వేయించిన 


య్య 
బాన 


యే 


వచ్చినప్పు | 


ద్వార్దిగా 


సమకాలికులు కావడం 
పనిచేయడం - 


ధవారికి 
స లెక్సరర్‌గా 


నా 


తులు! వి 
- అంతకు మించి వారితో కలి 


అ 
ఏంకావాలి? 


అనుభూ 
అదృష్టం 


న 
టే 


వము 
నై ము 


ట్‌ 


నన్‌ 
o 
కావడం 
- అంతుకం 


స 


లు! 
౧10 ఉండడం 


ప 


వ 
అ 
మించి జారి శిష్య 
డా సాను 


ఇ 
తకు 
రులోకూ 


అం 
పే 





జయంతి- సెపెంబరు-2003 


32 


అది, విశ్వనాథ వారంటే 
డఉ.ది.నరసరాజు 


1952 -5 3 ప్రాంతం. మదరాసులో - నా మొట్టమొదటి చిత్రం - వాహినీ వారి “పెద్దమనుషులు” 
షూటింగు జరుగుతుంది.దర్శకుడు కె.వి.రెడ్డి గారు ఆ చిత్రంలో - జంధ్యాల గౌరీనాధ శాస్త్రి గారు 
మునిసిపల్‌ చైర్మన్‌ - ప్రధాన పాత్ర. గౌరీనాధ శాస్త్రిగారు - అంతకుముందు - 1942 లో విడుదలయిన 
వాహినీ వారి “భక్త పోతన' లో వ్రీనాధుడుగా నటించారు. ఆ పాత్రకు - ఆయన తప్పు - మరొకరు - 
సరితూగరు అన్నంత గొప్పగా నటించారు. మంచిపేరు వచ్చింది. చిత్రంకూడా “గొప్ప హిటో అయింది. 
దానికి కూడ డైరెక్టరు కె.వి.రెడ్డి గారే. అది - దర్శకుడుగా - ఆయన మొదటి చిత్రం. 


ఆ తరువాత శాస్త్రిగారు సాంతంగా అంటే నిర్మాతగా గీతాంజలి" అనే సినిమా తీశారు. అందులో 
ప్రధాన పాత్ర పోషించి నటించారు కూడా. చిత్రం ఫ్లాప్‌ అయింది. ఆర్జికంగా చాలా నష్టపోయారు 

పెద్దమనుషులు షూటింగ్‌ జరుగుతుండగా - శాస్త్రిగారికి ఒక ఆలోచన కలిగింది. గీతాంజలి చిత్రంలో 
కొన్ని మార్పులు చేసి - షూటింగు జరిపి - విడుదల చేస్తే కొంత ఆదాయం వస్తుందని - లాభం రాకపోయినా 
- నష్టమైనా కొంత పూడుతుందని ఆశపడ్డారు. 

“దానికి పెట్టుబడికావాలిగదా - ప్రముఖ డిట్టబ్యూటరు - విజయాపిక్చర్చు - పూర్ణ్షచంద్రరావుగారిని 
సంప్రదించారు. 


గీతాంజలి చిత్రంలో చేయదలిచిన మార్పులు - కె.వి.రెడ్డి గారి ఆధ్వర్వంలో గనక జరిగితే - తను 
పెట్టుబడి పెట్టగలనని పూర్ణచంద్రరావు గారు చెప్పారు.” 


ఆ విషయం శాస్త్రిగారు కె.వి.రెడ్డి గారితో చెప్పి సహాయం చెయ్యమని అర్దించారు. 


కె.వి.రెడ్డిగారు విసుగ్గా -*నా వల్లకాదండి, తీస్తున్న 'పెద్దమనుసులు' చిత్రమే కారణాంతరాల వల్ల 
ఆలస్యమై ఖర్చు పెరిగిపోతుంది! అదీకాక ఒకేసారి రెండు చిత్రాలగురించి నేను ఆలోచించలేను! "అన్నారు. 
శాస్త్రిగారు ఆశాభంగం చెందారు. 


ఒకరోజు కె.వి.రెడ్డిగారు మామూలుగా వాహినీ ఆఫీసుకు వచ్చారు. నేనూ అక్కడే వున్నాను. రెడ్డి 
గారు చాలా విసుగ్గా "చూడండి నరసరాజుగారూ! మంచికి పోతే చెడు అవుతుందంటారు - యిదే 
కాబోలు! 


శాస్త్రి గారు పిక్చరు తీసి నష్టప్రోయామన్నారు. అదీగాక - నా మొదటి చిత్రం “భక్త పోతన” లో నాకు 
కొన్ని యిబ్బందులు ఎదురయితే అప్పుడు నాకు ఆయన అండగా నిలబడ్డారు. 

ఈ రెండు కారణాలే గానీ - ' పెద్దమనుషులు" లో చైర్మన్‌ పాత్రకు ఆయన బాగా సరిపోతారనే 
నమ్మకంతో - ఆయన్ని తీసుకున్నాను. యిప్పుడు తన 'గీతాంజలి' చిత్రానికి పని చేయమంటే నావల్ల 
కాదన్నానని మీకు తెలుసుకదా! 


నిన్న --- తెలుగులో డైలాగులు తప్పు చెబుతున్నారు. ఒకో షాట్‌ నాలుగయిదు సార్లు తీయవలసి 
వసోంది. 


66 


ఏమిటి శాస్త్రిగారు! ఏమిటి అదోలావున్నారు” అన్నాను. “నామనసేమి బాగుండటం లేదండి" 
అన్నారాయన. “గీతాంజలి” గురించేనా అన్నాను. అవునండి ' అన్నారాయన. అప్పుడు నాకు గత్యంతరం 
లేక యిష్టం, ఓపిక లేక పోయినా “యీ షెడ్యూలు కానివ్వండి, అలాగే మీపిక్సరును గురించి ఆలోచించి 
పని చేద్దాం” అన్నాను. అలా అనకపోతే మనపిక్సురు తినేట్టుంది అన్నారు రెడ్డిగారు. 


గీతాంజలి ని సంస్కరించడానికి ఒక రచయిత కావాలి గదా. శాస్త్రిగారు విశ్వనాధ సత్యనారాయణ 
గారిని పిలిపించారు వాళ్లిద్దరూ మంచి స్నేహితులు పరస్పరం ఎంతో గౌరవం కలవారు. 


ప్రతిరోజు-రాత్రి భోజనానంతరం - 9 గంటలతరువాత - కె.వి.రెడ్డిగారియింట్లో - గీతాంజలి 
గురించి చర్భలు శాస్త్రిగారు, రెడ్డిగారు, విశ్వనాధ సత్యనారాయణగారు, నటుడు ముదిగొండ లింగమూర్తిగారు. 


జయంతి-సెపెంబరు-2003 33 


శ్రగారు వాహినీ ఆఫీసుకు వచ్చారు. సేను అడిగాను 
SO sel గారు చిరునవ్వు తో అందుకే నేను యీ మహాకవుల జోనికి 
ఇ గంటిక్‌ సీస్‌ డిస్కస్‌ వేశాం, రేపు రాసుకువస్తాను 
అన్నారు విశ్వ ద సత్యనారాయణగారు. రాత్ర రాసుకువచ్చారు. చదవమన్నాను. ఆంరున చదివారు, 
“మధి! (హీరోయిన్‌ పీరు గుర్తుకుకేదు) నేను చచ్చిన వెనుక నా ఆత్మ నీ చుట్టే తిరుగుచుండును”. 


ఖై 
౧ 
fe 
1 
గ్‌ 
(గ 
t 
Gy fr 
1 
0 
pA 
[1 
ణి 
ix 


ఓం 
రెడ్డిగారు పకపకనవ్వి నాతో శుభమూ లని “శృంగారం రాయమంటే చావుతో మొదలు 
! పెగా అందులోని అంతకార్తాన్సి గురించి వివరిస్తారు. యిది మాస్‌ మీడియా, చూచే 
వట ఆల్‌ వదు కులము చయ ర్యా ఆయన గ గొప్పుకవే, కాదని ఎవరంటారు? మీడియం 
ఉళ్లు ష్‌ 


శాక విశ్వనాధ సత్యనారాయణగారు “నావల్ల 
జయువాడ వెళ్ళిపోయారు. 


౩2ండుమూడునెలల తరువాత నేను విజంరువాడ వ. ఆది మావూరు. రవ్విస్‌ కాలువ వంతెన 
రూ అ రదు శుక rare) es తాము లు కిళ్ళికొ కొట్టు ఉండేది. రాములు కిళ్లీలు వాలా 
పేచుస్‌, సతనారాయణగారు అక 


అకు 
రును చూడకేదు, చప్పట్లు కొట్లే పిలిచొరు. * య వచ్చారు” " మొదలైన కుశల (ప్రశ్నల తరువాత 
“ఏమయ్యా” మాస్‌, మాస్‌ అంటారే వాళు ప నాకెక్కడా కనబడరే? అన్నారాయన. నేను వాళ్ళు 
పాపాత్ములకేగా నిమి వంటి పుణ్యాత్ములకు కనబడరండి అన్నాను, నవ్వుతూ. ఆయనగూడా పకపకనవ్వి 
జాగా చెప్పావు” అన్నారు. 


ఒకసారి ఒకచిత్రనిర్యాత కధకోసం విజయవాడలో సత్యనారాయణ గారి యింటికెళ్ళాడు. “నేను 
రాసిన కధలు, నవలలు చాలా వున్నాయి గదా అవి వదివిచూడండి "అన్నారాయన. “అవన్ని చదివానండి, 
యింకా పబ్లిప్‌కాని కధలేమైనావున్నయ్యేమోనని" 


అయితే ముందుకూర్చో అని లోపలికి వెళ్ళి ఒక మాన్యుప్కైప్టు తెచ్చియిచ్చారు. 

ఆ సినిమా నిర్మాత కాగితాలు అటూయిటూ తమి పు “చదివి చెబుతాను మాస్టారు” అన్నారు. 
“పదివి ఎంచెబుతావు?”” 

“బాగుందోలేదో చెబుతాను”. 

“బాగుందో లేదో నిముఖం నీకేం తెలుసు? అసలు అర్హమవుతుందో లేదో చదివి చూడు ” 


అన్నారట. 
అదీ విశ్వనాధవారంటే ! 


మీరెరుగని విశ్వనాథ 
వడలి మందేశ్వర రావు 

అంతకు ముందు విశ్వనాధ సత్యనారాయణగారి బండ కావ్వాలనూ, కిన్నెరసాని పాటలను చదవిన 
మాట నిజమే. కాని తొలిసారిగా ఆయన ఉపన్యాసం విన్నది కాకినాడ కాలేజీలో 194 1 ప్రాంతాన. 
ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భాన. ఈ ఉపన్యాసం తర్వాత వేరొక చోట వారు జ్రాస్తున్ను రామాయణ 
కల్పవృక్షము నుంచి బాలకాండలోని విశ్వామిత్ర - మేనక ఘట్టం విన్నించారు. నేను వినలేదు. నువ్వుచాలా 
పోగొట్టుకున్నావు, అన్నాడు మిత్రుడు శ్రీమన్నారాయణ. 

ఆయన కిన్నెరసాని పాటలు బహు పసందుగా ఉంటాయి. ఆయన పాడితే మరీ బాగుంటాయి. 
కాని 1945 తర్వాత అనుకుంటాను, కిన్నెరసాని పాటలు పాడండి అంటే, చిరాకు వడి వేదికను 
విడిచి వెళ్ళిపోయేవారు. చూడండి, ఆయన కెంత గర్వమో అనుకునే వారు జనం. ఆనాటి ఆయన 
యుకి అనువైన రచన కల్పవృక్షం. దానిని వినిపించాలి కాని, అందరినీ అలరించే పాటలు పాడి, 
జల్లో చవకగా పేరుకోసం నాణ్యతను ఫణంగా పెట్టను అంటాడు విశ్వనాధ. 


థో 


క్ష 


ఓ 


tp 


“I hate 2 mawkish popularity అన్నాడు కీట్స్‌ (626) ఒకచోట. అదీ విశ్వనాధ పండా. 

1944లో అనుకుంటాను - విజయవాడ సత్యనారాయణ పురంలో నాటి బాలుడు చి.బాలమురళీ 
కృష్ణ సంగీత కచేరీ చేశాడు. తొడుగుకున్న కోటు మీద మెడల్సుతో ముచ్చటగా ఉన్నాడు. కచేరీ అయాక 
విశ్వనాధ ఆ బాలప్రతిభామూర్తిని ఆశీర్వదిస్తూ ఆనాడే ఆ బాలగాయకుని భవిష్యత్తును చూడగలిగారు. 
ఆయన మాటల్లో అతిశయం లేదు. వాత్సల్యం తొణికిస లాడింది. 


ఆ రోజుల్లోనే విజయవాడలో ఆచంట లక్ష్మీపతిగారూ, పుట్టపర్తి శ్రీనివాసాచార్వగారూ, విశ్వనాధవారూ, 
కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారి సంస్మరణ సభలో పాల్గొన్నారు. లక్ష్మీపతిగారు ఎల్లోపతిలో డిగ్రి 
సంపాదించి, ఆయుర్వేదానికి అంకితమైన భిషగురులు. కొమజ్లాజు వారికి అత్యంత సన్నిహితులు. 
పుట్టపర్తి వారు చరిత్రకారులు, మంచివక్త. విశ్వనాధ పండితుడు కవి. సమస్కంధులతో వారికంటె 
మూరెడు ఎత్తుకు ఎదిగి, విశ్వనాధ కొమజ్టాజు గారుచేపట్టి అసంపూర్తిగా మిగిలి పోయిన Encyclopeedia 
ను గురించి మాట్లాడారు. ఆనాడు ఆయన ఆత్మవిశ్వాసం, విషయపరిజ్ఞానం ఎంతే దృఢంగా ఉన్నాయో 
స్పష్టమైంది. 

మరో పది యేండ్ల తర్వాత రాజమహేంద్రవరంలో ఆయన కల్పవృక్షం నుంచి రోజుకొక కాండలో 
ఒక ఘల్టూన్ని చదువుతున్నారని విన్నాను. ఆనాడు సుందరకాండ చివరకు వచ్చారు. నలుడు సేతువును 
కడతానంటున్నాడు. ఆ సేతువు శిల్పపాటవము అనితరమై కల్పకల్ప్సాంతములకు నిలచేటట్టు ఉంటుంది. 
విశ్వనాధ ఆ పద్యాన్ని చదివే ఒడుపు ఎలా ఉందంటే, కల్పకలాంతములకు కల్పవృక్షం నిలచే ఉంటుంది 
అని అర్దం వస్తోంది. దానికి సదస్సులు ప్రతిస్పందిస్తూండగా, విశ్వనాధ, “అలా అన్న శిల్పి నలుడు 
మహాగర్వా? అహంభావా? అంటే కాసే కాదు. స్వశక్తి నెరిగిన శిల్పి" అన్నాడు. ఆమీద మరొక మాటు 
కూడా అన్నాడు “అందుకే రామునికి నలుడంటే అంత ప్రీతి!” శ్రోతలు చలించిపోయారు. దానికి 
కూడా శిఖరాయ మాణంగా ఉండేటట్టు విశ్వనాధ “మీరంతా రాములు!” అన్నాడు ఆహా అనుకున్నారు 
శ్రోతలు నిర్విరామ హర్షాన్ని ప్రకటించారు. 

ఇది ఏమి తెలియ చేస్తుంది? విశ్వనాధ అహం భావమా? ఆత్మప్రత్యయమా? సహృదయుల పట్ల 
ఆయనకు గల అభిమానమా గౌరవమా? 

హైదరాబాదులోని మరో సమావేశంలో విశ్వనాధ యుద్దకాండలోని అతికాయుని యుద్ధఘట్టున్ని 
చదువుతున్నారు. చదువుతున్న పద్వాఆను వేదికమీద ఉన్న ఆచార్య విశె.గోకాక్‌ కు ఆంగ్లంలోకి అనువదించి 
పాటిబండ మాధవ శర్మ చెపుతున్నాడు. గోకాక్‌ సెంట్రల్‌ ఇన్ట్రిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్రీష్‌ (౮61%) డైరెక్టరే 
కాదు స్వయానా కవీ, విమర్శకుడు. తర్వాతి కాలంలో కేంద్ర ఎకాడమీకి చైర్మన్‌ కూడా.కావ్య పరనం 
అయిపోగానే ఆ రచనకు గోకాక్‌ అద్భుతంగా ప్రతిస్పందించాడు. పాత్రచిత్రణకు శబ్ద చిత్రాలకు 


జయంతి-సెపెంబరు-2003 రెర్‌ 


శ్రస్రానికి 


ప్పగల్గుతాడని అన్నారు 


వు అతనితో బహి 


3 సౌమి్యతి చెక్కింట రివ్వున 
చె 


జ 


నాయి 
లా 


? 


కర 
గా 


బా 
వు 
వేయ 


ct 
ఇ 


Wn fe 
hipaa Sg 
Dp 
fe @ 3 9 గలే 0 
క ~~ 
hae hd GA 
CURRENT: 
క 03 9 గ్‌ b 
MITE: 
0 kA 2 శై 
2 3 3 53 6 
a Els ya 8 
2 3 n i CDE: 
in Joi 3s 
ce ‘nh ry 
నే. ( nd 
2 3 9 (] స్‌ ౧ hh 
33290 6 గే గీ 
జగ గ / 
న. ga id వ్‌ p 
అ Ram 
నక DY 
ల గ సే 1 ల) ఖ్‌ 
we స [ఏ క ఢి నే |) 
[స pa rar al 
RED Man ప? 
Hh aren 0 A 
a ట్‌ శే fn న షై “3 
భీ [2 ty అ i 34 f} 
HOO agm Ae 


WW nok: Rou 
స 


జ a Jott) న్న + 
రే జస! సశ 8p 
న sé 11 3 స 
టా. E | 
i a il వ Y& 





౬3 


జయంతి - సెపెంబరు-2003 


36 


విరాట్పుదుపుడు 


కోవెల సుప్రసన్నాచార్యులు 

జీవితం ఒక సుదర్ణయావై. నిరంతర అస్వేషణ. ఒక అభ్యాసం. అపరెపూక్ణతనుంచి పరిపూర్ణ 
వైపుగా చేసే ప్రయాణం. ఈ పరిమిత జీవితానికి అపరిమితమైన శక్తిని కఠిగించేదీ, వెలుగును విస్తరింపజేసీ 
విలువనుకలిగించేదీ మహాపురుష సందర్శనం. ఈ మహాపురుషుడు గురువు కావచ్చు, ప్రాణదా 
కావచ్చు; జీవన పరమార్హాన్ని విప్పిచెప్పే వ్వాఖ్యాత కావచ్చు. ఒక ఆశ్చర్యం కలిగించే ప్రభావ పరిధిలో 
చైతన్యాన్ని పరిపాలించే ప్రభువు కావచ్చు. లాత్త్వికుడు కావచ్చు. సాత్త్వికుడు కావచ్చు. కవియో, కళాకారుడో, 
లియో, గాయకుడో కావచ్చు. యోగి కావచ్చు. ఎవరైనా ఒక విలక్షణమైన శక్తి స్పందంచేత సన్నిహితుడైన 
వాని పాత్రతను బట్టి ఊర్హ్వ్యముఖంగా, దివ్వముఖంగా పరిణమింపజేసే వాడై అతని జీవనరధానికి సారధి 


అవుతాడు. 


| 
(D 
లాట ల (6 


లా 


మహాపురుషుల పరిచయం, సాన్నిహిత్యం, అత్యంతం ఆశ్చర్యాన్ని కలిగింపే అతని వ్వక్తిళ్వ పార్చా వలను 
దర్శించగలుగటం, బ్రతుకులో, అన్నివిజ్ఞియార్ర్లకూ, భావలోకంలో, ఇంద్రధనూవర్షశబలతకూ నడుమ 
వైరుధ్యాలు అసంపూర్ణతలు కూడా ఎంతో విలువైనవి. 


న 
b 


మణిభంగదీప్తులు ఇంకా (ప్రకాశిసూనే ఉండటం ఎంత అద్భుతమైన అంశమో ఆలోచిస్తే ఆశ్చర్యం 
కలుగుతుంది. 


ఆ మహాపురుషుని ముద్ర జీవితంతో విడదీయరానిదై ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ వుండటం మన 
బ్రతుక్కు ఒక విలువను సంపాదించటం, స్మరించుకోవటం మనకు ముఖ్యమైన అంశమే. 


నా జీవితంలోనూ ముగ్గురు మహాపురుషుల సంసర్గం లభించింది. ఒకరి పరిచయం కేవలం 
పరోక్షమ్రైంది. భావరూపమూ, వాజ్ఞ్మయరూపమైంది. ఇరువురైతే భౌతికంగా నాజీవిత పధంలో 
నడిచిపోయారు, పోతున్నారు. 


అలా నాజీవన పరిధిలో సాగిపోయిన మహానీయులు శ్రీవిశ్చనాధ సత్యనారాయణ గారు. ఆ సాగిపోయిన 
సన్నివేశాలు, అవిస్మరణీయములైన ముద్రలూ చెప్పుకోవటం ప్రారంభించితే అది ఒక గ్రంధమే అవుతుంది. 


ఆజానుబాహుడై చూపులతో వాక్కులతో ఎవరినైనా ఆకర్థించగల ఆమహాత్ముణ్ణి 19 5 1లో తొలిసారి 
వరంగల్లు'ఆంధ్రసారస్వత పరిషత్తు వార్థికోత్సవాలకు వచ్చినప్పుడు చూడటమే. అప్పటికి ఆయన సాహిత్యాన్ని 
గురించి కొంచెం కొంచెం తెలుసు. ఆరాధన కానంత అభిమానం. చిట్ట గూడూరులో ప్రాచ్వకళాశాలలో 
1949 నుంచీ చదువుతున్న మా చిన్నాయన శ్రీసంపత్కుమారాచార్వుల గారి వల్లనే ఈ పరిచయం. 
అప్పుడు రెండో మూడో ఉపన్వాసాలు వినటం జరిగింది. ఆయన భౌతిక వ్వక్తిత్వమూ, సారస్వతవ్యక్తిత్వమూ 
జమిలిగా అవిభాజ్యంగా తోచి రసప్రపంచంలోకి సాగిపోయే అవకాశము లభించింది. 


అమృతసమమైన ఆ రసప్రపంచంలో నన్నయ తిక్కనలూ, శ్రీనాధ పోతనలూ, రాయలు పెద్దనలూ 
సంగమించిన బీలక్షణత దర్శనమిచ్చేది. అయినా ఇన్నింటిని మించిన, మనకు వ్యక్తావ్యక్తంగా అతీతమైన 
చైతన్య శిఖరం కనిపించేది. ఒక రవీంద్రుని, ఒక వాల్మీకినీ చూడలెదన్న కొరత ఎప్పుడూ అనిపించలేదు. 
నా ప్రపంచంలో ఆయన ఒక మిన్నుల వాన, తేనెలమబ్బు, తట్టుకోలేని తుఫాను. 


వ్యక్తిగతంగా ఆయనలో పసిపిల్లవాడికుండే అమాయికత, అమృతమయమైన హృదయం, తొందరలో 
కటువుగా మాట్లాడినా ఎవరినీ ద్వేషింపలేని హృదయం, ధనాన్నీ కీర్తిని వద్దనకపోయినా అంతస్సులో 
నెలకొని ఉన్న నిజమైన వైరాగ్యం, అలిప్తత, సమానానాం ఉత్తమ శ్లోకత్వం - ఇవన్నీ ఆయనలోని 
మరొకవార్శ 5ం. 


ఈ రెండు వ్యక్తిత్వాల మధ్య ఆత్వంతికమైన వైరుధ్యం ఏమీలేదు. మానవసహజములైన కొన్ని 
బలహీనతలు ఉండటం వాస్తవమే అయినా జీవితానికి మకుట ప్రాయాలైన బాదార్వము, క్షమ, దాక్తిణ్యాము 
ఆయనను నడిపించిన ప్రధాన లక్షణాలు. 


జయంతి-సెపెంబరు-2003 ౩౯ 


తది నద ఆయనలో పతిఫకించేది రజోముఖమైన సత్వము. సత్త్వము జీవుని చింతనలోని 
గాధతకు వేదనకు కారణం కాగా రజసూ అనితర దృశ్వమానమైన స్పజన శీలానికి హేతువుగా రూపొందింది. 

ఆంధ్ర సారస్వత పరిషత్తులో శ్రిసత్వనారాయణగారి ఉపన్యాసాలు మూడూ వినటం నాకు అరుదైన 
పర్తి కక, మనస్సులోని సంస్కార సంపుటి కుదురుకొనే ప్రాయం. మాత్సభాషాభిమానం, ఆంధ్రసారస్వతం 
మీద అభిరుచి, కవితాస్వాదివైఖరి ఈ మూడు నాలో జీజభూతంగా కుదురుకున్నాయి. ఒక ఉపన్యాసం 
చమన్‌ దగ్గరలోని, మాధ్యమిక పాఠశాలలోనూ, ఒకటీ వేయిస్తంభాల గుడిలోనూ జరిగాయి. వేయిస్తంభాలగుడికి 
మేం నడిచిపోతున్నాం. సత్యనారాయణగారూ, ఆయన సోదరూలూ(వేంకటేశ్వరులుగారు) టాంగాలో 
పోతూవుండగా చూచాము- వారు ఇంద్రావరుణుల్లాగా కనిపించారు. 


ముక్నాడు మేం చదువుకుసే పారశాల - ఆంధ్రవిద్యాభివర్దనీ పారశాలకు సోదరులిద్దరూ వచ్చారు. 
శ్రీవేంకటేశ్చదులు గారు అదే పాఠశాలలో తెలుగు పంతులుగా అప్పుడే కుదురుకున్నారు. శ్రీ 
సత్యనారాయణగారు పాఠశాల విద్వార్దులనుద్దేశించి అతిసరళంగా ప్రసంగించారు. ఎంతసరళంగా ఉందో 
ఆ (పరోచకమెన (పసంగం. “ఊరెది చీపురుపలి, పేరో సూరయ్యకవి” అన్స అడిదం సూరకవి పద్యమూ, 
చెళపిళవారి “అభినవరామలింగ బిరుదాంకుడ ”, “కలనన్‌ తానక ఖడ్గ ఖండిత” , “శరసంధాన 
బలక్షమాది ” అన్న పద్వాలూ చారి ప్రసంగంలో వచ్చినట్లు జ్ఞప్తి. పద్యవిద్వాసాలభ్యవార్శ ఎం యిక్కడ 
ఆవిష్కృతం చేశారు వారు. 

శ్రీపేంకటిశ్వరులుగారి నీడలో నేను పద్యవిద్యాభ్యాసం చేశాను. అప్పటికి నేను వ్రాసిన పద్యాలన్నీ 
చూచి ఏది ఏమైనా లోకంలో వ్యక్తిని పొగిడే పద్వాలు వ్రాయవద్దు అన్నారు. ఆమాట నాకు ఇప్పటి 
మార్గదర్శకంగా రూపొందింది. ఆయన గొప్ప అధ్యాపకులు. వ్రాసే పద్యంలో ప్రొఢిమ, జిగి ఉండేది. 
డ్రీసత్వనారాయణగారి వాజ్ష్మ్యయంతోనూ పరిచయం పెరుగుతూ వచ్చింది. కావ్యమును చూడటంలోని 
గాధత్వం, ఆస్వాదలక్షణం, వస్తువులో ప్రత్యక్షంగా గూఢంగా ఉన్న శాన్తాంశాలను గమనించే నేర్పు అప్పుడే 
అలవడుతున్నది. శ్రీసంపత్కువూరగారు నేనూ కలిసి రచించిన తొలి పద్యరచన హృద్గీత కు 
వేంకటేశ్చ్వరులుగారే ముందు మాట సత్యనారాయణ గారితో వ్రాయించారు. 

19 5 1 ప్రాంతాలలో ఆంధ్రపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన “స్వర్గానికి నిచ్చెనలు” అప్పుడు 
చదివిన గురైతే లేదుకాని 195 4-5 5లలో ప్రచురితమైన తెరచిరాజు(వారానికి రెండు సార్లు వచ్చేది) 
చదవటం గుర్తే. ఆరోజుల్లోనే విశ్వనాధవారు కరీంనగరం జగిత్యాలలో సాహిత్యయాత్ర చేశారు. (శ్రి జువ్వాడి 
గౌతమరావుగారి ప్రేరణతో. వరంగల్లులో వారి విడిది గ్రీవేంకటిశ్వరులు గారింబ్లోనే. అప్పుడు వారిని 
కలుసుకోవటం ఆయన చేసే ప్రసంగాలకు శ్రోతలుగా ఉండటం గొప్ప. తొలిసారి విమాన ప్రయాణం 
చేసినంత విస్మయకరభావన. 


1955 ఫిబ్రవరిలో కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న మిత్రులం శ్రీపేర్వారం జగన్నాధం ప్రభృ 
తులం - సాహితీ బంధు బృందం అనే సంస్టను స్టాపించుకున్నాం. దాని ప్రారంభోత్సవానికి విశ్వనాధ 
వారు వచ్చి సరస్వతీ తత్త్వాన్ని గురించి చక్కని ఉపన్యాసమిచ్చారు. స్టాపకాధ్యక్షుణ్ణి కావటం వలన నేను 
వేదిక మీదనే ఉన్నాను. ఆ నాటి వారి ఆశీస్సు గాఢత, బలమూ నాటి నుంచీ సాహిత్య స్ఫూర్తి రూపంలో 
నా దె. 


ఆరోజుల్లోనే వరంగల్లులో శ్రీమగదల రామచంద్రరావు అనే మిత్రుడు ఉండేవారు. ఆయనా 
ఐనాల హరీంద్రబాబు, నేనూ మా సంపత్కుమార గారూ అందరం కలసి విశ్వనాధను, కాటూరి వారిని 
చూపేందుకు విజయవాడ వెల్లాము. రామచంద్రరావుకు కాటూరి విజయసారధి ఆత్మీయ మి(త్రుడు. 
అరు శ్రీ సత్యనారాయణ గారితో రెండు మూడుసార్లు ప్రసంగించే అవకాశం లభించింది. ఇరవయ్యేళ్ళు 
నిండని నాతో వారు ఆత్మీయంగా ప్రసంగించటం, సాహిత్య జీవితాన్ని గురించి తెలియజేయటం 
ఈనాడు తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వారి సౌలభ్యమూ, సౌహారమూ అప్పుడే తెలిసివచ్చాయి. 
ఆయాత్ర మాకు ఒక అరుణాచల శిఖరాన్ని, మీనాక్షి దేవాలయాన్ని చూచి వచ్చినంత గొప్ప అనుభవం. 


195 6 ప్రాంతాలలో వరంగల్లులో గ్ర చిలుకమట్టి రామానుజాచార్వులు అసే గొప్పకవి ఉండేవారు. 
ఆయన పరమ మధురంగా పద్యంచెప్పవారు. ఆ రోజుల్లో ఆంధ్రవిద్వాభివర్దనీ పాఠశాలలో పోతన జయంతి 


36 _జయంతి-సెప్టెంజతు-2003 


న్నా 


సంవర్చంలో కవిసమ్మేళనం జరిగింది. శ్రిసత్యనారాయణగారు. అధ్యక్షులు. నేనూ రామప్పుగుడి అని 
కొన్ని పద్యాలు చదివాను, మెప్పుగా చూచారు. లయితే శ్రీరామానుజాచార్యులుగారు దశావతార వర్ణన 
మూలిక చదివారు. విశ్వనాధవారు అదివిని పులకించిపోయారు. ఆతనిని ప్రశంసిస్తూ ఆయన కవిత్వాన్ని 
పెద్దన కవితతో పోల్చినారు. తెల్లవారి తమ విడిది దగ్గరకు రమ్మని వారి “కల్వాణరాఘవం "లో పద్యాలు 
విని, కల్పవృక్షం నుంచి సీతాకల్వాణ ఘట్జం చదివి వినిపించారు. తరువాత కల్యాణరాఘవం ప్రచురిస్తానని 
ఉల్సాహపడ్డారు.(లది తరువాత అలాగే వారికావ్యం విని పులకరించిన కాటూరివారి ప్రేరణతో త్రివేణి 
పజ్జిషక్స్‌ (మచిలీపట్నం) అచ్చువేయించారు). 

ఈ సన్నివేశం వ్రీసత్యనవారాయణగారి భావుకతకు, పద్వం స్పందనకు సాక్ష్యం ఇచ్చేది. 1940 
ప్రాంతాలలో విశ్వనాధవారు కాళోజీ సోదరులకు అతిధిగా ఒక పర్యాయం ఉన్నారు. గ్రీవానమామలై 
వరదాచార్యులు గారూ, శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి గారూ తమ పద్యాలు వినిపించటానికి వచ్చారు. 
భోజనానంతరం మంచంమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న విశ్వనాధగారు అలాగే ఉండి వారి 
ప్రక్క కుర్చీలో కూర్చోని వినిపించమన్నారు. వ్రీరాఘవరెడ్డిగారు పద్యాలు చదువుతున్నారు. రెండుమూడు 
పద్యాలు చదివేసరికి లేచి కూర్చున్నారట. మరికొన్ని పద్యాలు చదిపేసరికి మంచం మీదనుంచి దిగి 
నేలమీద ఉన్నారట. ఇదివారి యందున్న కావ్యానుభవ పారమ్యాన్ని తెలియజేసే సన్నివేశం. దీన్ని (శ్రీకాళోజీ 
పదేపేదే గార్లద్వంతో వివరించేవారు. 

శ్రీసత్యనారాయణ గాదు ఢ్రీపేంకటేశ్వర్లుగారి అమ్మాయి వివాహానికి వరంగల్లు వస్తూన్నారని తెలిసింది. 
సాకూ మాచిన్నాయనగారికీ ఒక సాహితి సమర్భన చేయాలని అనిపించింది. అంతకు పూర్వమే శబరిని 
గూర్చిన కొన్ని పద్వాలు ఉండనే ఉన్నవి. అదనంగా కొన్ని అబూ ఇబూ చేర్చి ఆనందలహరి అనే పర 
వారికి అంకితం చేశాము. ఆత్నీయులతో చిన్ని సమావేశం. ఆయన ఎంత సంతోషంచారో చెప్పలేము. 
నారచ నాశిల్పం ఈ పద్యరచనలో ఉన్నదనీ, వీరు నా కవితా సంతానవునీ ఆదరంతో 
సంభావించారు. “కవితచెప్పి ఉభయకవిమిత్రు మెప్పింప నరిది” అన్న కేతన మాటకు అర్దం అప్పుడు 
తెలిసి వచ్చింటి. 

ఈ సంఘటనకు కొంచెం ముందే కరీంనగరంలో 1955 మార్చి 31, ఏప్రియల్‌ 1 తేదీలలో 
విశ్వనాధ షష్టిపూర్తి జరిగింది అత్యంతవైభంగా. వారిని గురించి నేను వ్రాసిన పద్వాలను విడిదిలో మా 
మాస్టారు శ్రీపంకటేశ్వరులు గారికి నెను వినిపిస్తున్నాను. ప్రక్కగదిలో మేల్కొని ఉన్నారేమో విశ్వనాధవారు 
వాటిని వింటున్నారు. ఒక పద్యంలో తార్తీయమూర్తి అనే ప్రయోగం ఉన్నది. ఆ ప్రాఢప్రయోగానికి 
మెప్పుగా అక్కడినుంచ ఊ అని ధ్నీర్దంగా పలికారు. తరువాత ఆ పద్యంలో ఒకటో రెండో ఆనందలహరి 
అంకితంలో చోటు చేసుకున్నాయి. 


+ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఏర్పడ్డది. దానిలో శ్రీసతృ్యనారాయణ గారిని సభ్యులుగా ప్రభుత్వం 
నామినేట్‌ చేసింది. ఇంతలోనే కరీంనగరంలో ప్రారంభమైన కాలేజీకి ప్రిన్సిపల్‌ అయ్యారు. రెంటిలోనూ 
కాలేజి ప్రిన్సిపల్‌ పదవిని ఎన్నుకొన్నారు. ఆం(ధప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వచ్చింది, దానికి 
ఉపాధ్యక్ష్తుల య్యారు. 

కరీంనగరం కాలేజిప్రిన్సిపల్‌గా, సాహిత్వ అకాడమీ ఉపాధ్యక్షులుగా విశ్వనాథవారు తరచుగా 
హైదరాబాదు వస్తుండేవారు. అంతలో “జయంతి పత్రిక డ్రీజువ్వాడి గౌతమరావు గారి ఆధ్వర్యంలో 
ప్రారంభమయింది. ఖమ్మంలో, హైదరాబాదులో, వరంగల్‌లో, రాజమహేంద్రవరంలో రామాయణ కల్పవృ 
క్ష పఠనోత్సవాలు రెండుమూడు రోజుల పాటు నిర్వహిసూవుండేవారు. 


సృజనాత్మకరీతిలోను, సాహితీతత్త్వ ప్రచారంలోనూ శ్రీసత్యనారాయణగారు అధికంగా క్రియాశీలంగా 
ఉన్నకాలం యిది. మైయుతుమ్మెద, సముద్రపుదిబ్బ, పురాణవైరగ్రంధమాల ఇంకా ఎన్నో నవలలు, 
కల్పవృక్షంలో సుందర యుద్దకాండలు, కాళిదాసాదుల రచనలపై విమర్శలు. ఇలా ఎన్నోరవనలు వెలుగులోనికి 
వచ్చిన కాలం ఇది. విశ్వనాధ మధ్యాక్కరలు ఈ కాలపురచనయే. 

ఒకసారి ఖమ్మంలో కల్పవృక్షోత్సవాలు జరుగుతున్నవి. విశ్వనాథ వారు ఆనాడే ప్రారంభం చేసిన 
కులస్వామి మధ్యాక్కరలు వినిపించారు. శ్రీసత్యనారాయణ గారికి ఒక అలవాటు మొదటినుంచీ ఉన్నది. 


గ్‌ 


జయంతి- సెపెంబరు-2003 39 


క్తి వచ్చిన వారికి తత్యాలంలో వ్రాస్తూవున్న రచన తప్పుకుండా వినిపించటం. ఆ విధంగా అతిధిరూపంలో 
ఉన్న సరస్వతికి సమర్పించటం. ఆస్వాదశక్తి యొక్క వివిధస్తరాలను అంచనా వేసుకోవటం, తన రచనలో 
ర్పుపాందుతూవున్న భాషాపరమైన, అభివ్యక్తి శిల్చరూపమైన అందాలకు సహృదయుల ఒప్పుదలను 
సంపాదించడం - వ్యాఖ్యాన సహితంగా వినిపించటంతో, పారకులు అత్యంతసన్నిహితులు కావటం ఇదీ 
ల కలిగిన ప్రయోజనం. 

ఆయన రచనా ప్రపంచ పరిణామం గమనించినవారికి సాహిత్య ప్రక్రియా నిర్వహణలో, పద్యరచనలో, 
తెలుగుపలుకుబడిని పెంపాందించటంలో, భాషాశక్తికి పదును పెట్టడంలో అనంతమైన ప్రయోగలక్షణం, 
నూతనాంశాల ఆవిష్కారం ప్రత్వేకంగా అధ్యయనం చేయదగిన అంశం. విశ్వనాధ ప్రతిభా స్పూర్తికి ఏ 
ప్రక్రియగూడా దాని పరిమితులలో అది నిలచివుండలేదు. అన్నీ విస్తరించి నూతనములైన సరిహద్దులను 
నిర్మించుకొన్నాయి. 


కరీంనగరం కాలేజీ ప్రిన్సిపల్‌గా సుమారురెండు సంవత్సరాలు ఉన్నారనుకొంటాను. ఆయన రచన 
అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది. పురాణ వైరంలో రెండవదో, మూడవదో రచన సాగుతున్నది. 
ఆయన చెప్పుతున్నారు, శ్రీగౌతమరావుగారు వ్రాస్తున్నారు. రచనా వ్యగ్రమైన చిత్తంలో క్రీసత్యనారాయణగారు 
ఉన్నప్పుడు ఆయన నిజంగా (బ్రాహ్మీిమయమూర్తి. ఆతని చూపుకు మరోలోకంలోని అన్ని తలుపులూ 
తెరువబడి ఉండేవి. విశ్వచైతన్యంతో తాదాత్మ్యాన్ని ఆయన సాక్షాత్కరించుకుని ఉండేవారు. ఆసన్నివేశాన్ని 
చూచే అవకాశం రెండుమూడుసార్లు నాకు లభించింది. 


ఒకసారి కరీంనగరం నుంచి హైదరాబాదు వచ్చారు. అప్పుడు కల్పవృక్షంలో యుద్దకాండ సాగుతున్నది. 
నాగపాశబంధంనుంచి శ్రీరామలక్ష్మణులు విముక్తులయ్యే ఘట్టం. ప్రయాణంలో ఇరవై ముఫ్రై పద్యాలు 
ధారణచేసి వచ్చారు. గ్రీపిశుపాటి రమణయ్యగారింట్లోవేరి సేదతీరిన తరువాత పద్వాలన్నింటినీ కాగితం 
మీద పెట్టారు. మాకు వినిపించారు. అప్పుడనిపించింది - మనం ఏ వేద వ్వాసుణ్లో, భవభూతినో 
చూడలేదని బెంగపడనక్కరలేదని, మన ఎదుట ఆ సరస్వతీ విభూతి సజీవంగా సంచరిస్తున్నదని. 


1960-6 1లలో హైదరాబాదు ఆకాశవాణి వారి కోసం ఆంధ్రసాహిత్వచరిత్ర రూపకాలు రచించి 
యిస్తున్నారు. అప్పుడు రెండో మూడో చివరి రూపకాలు హైదరాబాదులోనే వ్రాయించారు -మల్తాది 
శివరాంగారింట్లో. అప్పుడూ నేసూ సాక్షినే. 

ఆయన విజయవాడలో ఉన్నా, కరీంనగరంలో ఉన్నా హైదరాబాదులో ఉన్నా, వరంగల్లులో ఉన్నా, 
సహృదయుల మధ్య, అభిమానుల మధ్య కూర్చున్నప్పుడు అదొక విస్తృత సహృదయగోష్టి. అక్కడ 
సుకుమారమైన హాస్యముండవచ్చు, గంభీరమైన శాస్త్రాంశం ఉండవచ్చు, జీవనానుభవం కావచ్చు, కాల్పనిక 
ప్రపంచం కావచ్చు, ఆర్తిపాందు కావచ్చు, ఆనందోల్పణం కావచ్చు. అక్కడ ఆయన ప్రసంగం విలక్షణంగా 
సాగేది. విశిష్టమైన వ్యాఖ్యానం, సమకాలీన కవులగురించి, సాహిత్యోద్యమాల గురించీ, తాముకలుసుకున్న 
మహాత్ములగురించి, విశిష్టులైన అనామకులు గురించి ఏంచెప్పినా ఒకజీవన రహస్యం విశదం అయ్యేది. 
విస్పుటం అయ్యేది. ఆయన ప్రసంగించేప్పుడు ప్రాణమయ ప్రపంచం - ఉద్వేగాల సంపుటి - సమగ్రంగా 
మేల్కొని ఉండేది. కోపమైనా, దుఃఖమైనా, ప్రీతియైనా, అత్యాసక్తియైనా వ్యక్తం చేయటంలో ఆయన ధోర 
ణియెపేరు. ప్రత్యేకమైనది. ఈ మిత్రులందరూ ఒక వలయం అయితే ఆయన తరగిపోని ఆకర్థణ 
శక్తిగల ఒక అయస్కాంతం. 


1958లో నేనూ, శ్రీరామకోటి శాస్త్రిగారూ, ఢ్రీమాదిరాజురంగారావు గారు కలసి రసధుని పేర 
హైదరాబాదులో విశ్వసాథ వ్రీశ్రీల సాహిత్యంపై రెండు రెండు రోజుల సాహిత్య గోష్టులు నిర్వహించాము. 
విశ్వనాథ గోష్టి సందర్భంలో యాదృచ్చికంగా విశ్వనాధ వారు అక్కడికి వచ్చారు. చివరి సమావేశానికి 
ఆయన వచ్చి పాల్గొన్నారు. శ్రీఅనుముల కృష్ణమూర్తిగారు ఆసమావేశం అధ్యక్షులు. ఆయన విశ్వనాధ 
వస్తూవుంటే భావోద్వేగంతో ఈ క్రింది పద్యంచదివారు - 


అతిథిగ వచ్చె నేడు బుషియంతటివాడు, హిమాద్రైియంత ఉ 
న్నతమయి శుభ్రమ్రైనదియు, నాకధునీ జలజాతమంత సు 


40 జయంతి-సెపెంబరు-2003 


న్నితమయి స్త్వుచ మైనదెయు, నిర్మలమైన యిడందవాడు ఆ 
కృతి శివుడై మనొజ్జత నుపేంద్రుడునై స్పజనావిధాతయ్యై. 
తాదాత్మ్ర భావంతో ఆ పద్యం చదువుతూ వున్నప్పుడు నెమ్మదిగా విశ్చనాద సబావేదిక మీదకురావటం 


జ 


మరపురాని సన్నివేశం. ఈగోష్టే పత్రాలన్నీ (స్రవంతిలో క్రమంగా ప్రచురితం అయ్యాయి. 

శ్రీ పిశుపాటి రమణయ్య గారింట్లో విశ్వనాధవారు విడిదిచేసినప్పుడు సాయంకాలాల్లో సాహితిగోప్పులు 
జరిగేవి. తమ రచనల గురించియో, కాళిదాసాదుల రచనల గురించియో ప్రస్తావన ప్రసంగాలు జరిగేవి. 
ఆ గోప్టులలో రెండు మూడు గంటలు గడిచిపోయేవి. వాటిల్లో శ్రీకురుగంటి సీతారామయ్య ప్రభృతులు 
పాల్లోనేవారు. 

1958లో హైదరాబాదులో జయంతి ప్రారంభం అయింది. విశ్వనాధ, మలంపలి ప్రభుతులు 
సంపాదకులుగా ఉన్నా అసలు సంపాదకత్వం శ్రీ గౌతమరావు గారిదే. శ్రీసత్యనారాయణగారి సంపాదకీయం, 
శాకుంతలము యొక్క అభిజ్ఞానత వంటి వ్యాసపరంపర ఉండేవి. మిగతా పత్రిక అంతా శ్రీ గౌతమరావుగారే 
తీర్చిదిద్దేవారు. ఐదారు సంచికల తరువాత గ్రిగౌతమరావు గారు “సాహిత్వధారి పేర సమకాలీన సాహిత్యం- 
ముఖ్యంగా పత్రికలలోని రచనల గురించి ఘాటైన విమర్శలు ప్రచురించటం ప్రారంభం అయింది 
“సమవర్తి అనే పేర. అది విశ్వనాధ విషయంలో కొందరు శత్రుత్వం పెంచుకునేందుకు దోహదం 
చేసింది. 

వాస్తవపరిప్టితులను అనుసరించి పోవటంలో ఆయనకు స్పష్టమైన దృష్టి ఉండేది. తాము హైదరాబాదులో 
స్టలం కొంటున్నామని అన్నారు. నేను చాపల్యంతో రెండు మూడేండ్ల క్రితం కొని ఉంటే బాగుండేది 
అన్నాను. వెంటనే ఆయన అన్నారు - ఇప్పుడు కొనటం రెండుమూడేండ్ర తరువాత కొనటం కంటే 
మేలుగదా అని. 


ఒకసారి “భారతీయ కవితి సంపుటంలో తెలుగు విభాగానికి వారు సంపాదకులు. నా కవిత ఒకటి 
దానిలో స్వీకరించారు. అట్లాగే నేషనల్‌ బుక్‌ ట్రస్టువారి ఆరంభ తెలుగు కవితా సంకలనంలోనూ నా కవిత 
ఒక టి చేర్చుకున్నారు. 


1965లో తొాలిభారతీయ జ్ఞానపీర్‌ వారి పురస్కారం విశ్వనాధ వారికి వేయిపడగలకు వస్తుందనే 
అనుకున్నాము. అవార్డు పురస్కార నిర్భయ సంఘం సమావేశానికి వెళ్లేముందు మా ఆచార్యులు శ్రీఖండపల్లి 
రంజనంగారు నాకొక రేఖప్రాశారు. ఈ సారి అవార్డు విశ్వనాధ వారికే వస్తుందనీ తమకు సమావేశంలో 
ప్రసంగించటానికి వీలుగా డ్రీసత్వనారాయణగారి బిబ్దియోగ్రఫీ పంపిచమని, నేను వరంగల్‌ నుంచి వారికి 
పంపించాను. అయితే కొంతమంది తెలుగువాళ్ల ప్రయత్నం వలన అప్పుడు “వేయి పడగలకు' అవార్డు 
రాలేదు. 


1974లో శ్రీభండారు సదాశివరావు, శ్రీప్రసాదరాయకులపతి, ఢ్రీముదిగొండ శివప్రసాద్‌, శ్రీకొత్తపల్లి 
ఘనశ్వామలప్రసాద్‌ ప్రభృతులం జాతీయ సాహిత్యపరిషత్‌ను స్థాపించాము. పూర్వరంగం చాలా వరకు 
విజయవాడలో 2, 3 రోజులు విస్తృత చర్చలలో సిద్దమైంది. అందరమూ కలసి విశ్వసాధవారింటికి వెళ్లి 
సంస్ట ఉద్దేశ్యాలు కార్య(ప్రణాళిక వివరించాము. నిర్వహణలో ఉండే ఇబ్బందులను, పరిమితులను వారు 
కాస్త కటువుగానే చెప్పారు. అప్పుడు కొంతకటువుగానే తోస్తాయి ఆ మాటలు. ఆమాటల్లోని వాస్తూంశాలు 
తరువాత తరువాత మాకు అనుభవంలో సత్వంగా తోచాయి. 


వరంగల్‌ 19 6 0 జూన్‌లో కొందరు మిత్రులం కులపతి సమితి అనే సాహిత్యసంస్థను స్థాపించాము. 
దీని పక్షాన కల్పవృక్షోత్సవాలు రెండుమూడు సంవత్సరాలు విస్తృతంగా జరిగాయి. ఆ సందర్భంలో 
“శాకుంతలము యొక్క అజ్ఞానతి , “అల్లసాని వాని అల్లిక జిగిబిగి” మొదలైన విమర్శలను పుస్తకరూపంలో 
అచ్చువేసి వారికి సమర్పించటం జరిగింది. 


ధ్వన్యనుకరణ సమ్రాట్‌ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌కు విశ్వనాథవారి గ్రంధం ఒకటి అంకితం పొందాలని 
కోరికగా ఉండేది. నాతో ఆయన ఆవిషయం ప్రస్తావించేవారు. ఒకసారి నేనూ ఆయన కలిసి విజయవాడ 
వెళ్లాము. వారితో ఈ విషయంప్రస్తావించి - వారి రచనలో తమరచనను గురించినవి “నేను-నా రచని 


జయంతి-సెపెంబరు-2003 41 


తాం న్న్న. ర రర యు నారు సరాఅతా లు అపఫడుకారు పవాటి 
బకరా ఘం వారి కోరం మదకు “జఆటరుళల' అనే కావ్వం కాస్తున్నారు. ఆ'ససాయంకాలం 
క తొందర ఏమీలేదు. వేణుమాధవ్‌కు శివార్పణం 
చేసాము అన్నారు. అది వానే అమ్వువేయిస్తారనీ నివు పుస్తకం అచ్చువేయించే డబ్బు సన్మానంగా 
మూధికుతో నివు చాలా అదషవంతుడవని నేను ప్రశంసించాను. 
తరువాత ార్సణం అచూవేసేముందు. వారి వావ పతితో అచ్చుకు సిద్దం చేసిన ప్రతిని పోల్చుకుంటూ 


నో 
అజ్ఞాన 
~~ 


A 


మ క్‌ అట 
>» wo శు యల్‌ ఇర ఫలాలు. ర మో కాని జ ఇ చర్ల జ్య త్‌ 


శిదారాణం లఅంకితోవువ. దిజయవాడలో కోటరీ ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. దానిలో 
గ్రంధమధ్యంలో శివాజీ పూజాగృహంలో భస్మాయుధాది దేవతలప్రసక్తి ఉన్న సీసపద్యం ఉన్నది. 
గ్రంధాంతఘటబ్దం ఆ విశిష్ట దేవతానమస్కారంతో పూర్తవుతుంది. ఈ రహస్యం గూఢంగా నిక్రేప్రించారు 
విశ్వనాధవారు (గ్రంధంలో. వేను నా ప్రసంగంలో ఆ రహస్యాన్ని వెలికి త్రవ్వి వ్వాఖ్వానించగలిగాను. 
దానిలోని తాత్త్వకతను వివరించాను. దాంతో శ్రీసత్యనారాయణ గారు చాలా సంతృప్తితో నన్ను 
అభినందించారు. 
1 9 7 1లో నా సాహిత్యవిపేచన ఆధునిక కదిత - ముఖ్యంగా వచనకవిత - గురించిన విమర్శగ్రంధం. 
దానికి డాహిత అకాడమి పురస్కారం అభించింది. అప్పుడు విశ్వనాధవారికి ఛందోరహితమైన కవితారచన 
అలంటి అనిసంగా వుండేది. వచనకవిత వాయటమేకాకుండా దాన్ని గురించి విమర్శ కూడా వ్రాశానని 
నన్ను కొప్పద్దారు. ఆ కొపం ఆయన నాలుక చివరసే కరిగి పోయింది. 


వేను డ్రి సంపత్కువూరగారూ 1954 ప్రాంతాల నుంచీ శీసత్వనారాయణ గారి రచనలను, 
వారిరచనలపై పత్రికలలో వచ్చే వ్యాసాలను, వారి ఉపన్యాసాల రిపోర్టులను శ్రద్దతో సమకూర్చుకునేవారం. 
196 7-6 9లలో వరంగల్లులో స్నాతకోత్తర కేంద్రం ఏర్పడింది. శ్రీసత్వనారాయణ గారి సాహిత్వాన్ని 
అమితంగా అభిమానించే శ్రీరామకొోటిశాస్త్రిగారు వస్తు సంపాదనలో వచ్చిచేరారు. విశ్వనాద సాహిత్య 
విషయంలో ఒక క్రమపద్దతిలో పరిశోధన చేయాలనీ మేము భావించాము. శాస్త్రీ నేసూ కలిసి విశ్వనాధ 
వాజ్మయ జీవిత పరిశోధనా కార్యక్రమం పేర ఒక ప్రాజెక్టు ప్రారంభించాము. క్రమంగా వ్రాతప్రతులూ, 
డైరీలు, ఉత్తరాలు చేరాయి. ప్రశ్నావళిలో అనేక వ్వక్తుల నుంచి సమాచారసేకరణ చేశాము. పత్రికలలోనూ 
విస్తృత ప్రచారం జరిగింది. ఆధికారికంగా ఉండేందుకు శ్రీశాస్త్రి డైరెక్టరుగా, నేను జాయింట్‌ డైరెక్టరుగా 
పేర్కొనటం జరిగంది. 
1972లో జ్ఞానపీరపురస్కారం తరువాత శ్రీసత్యనారాయణగారికి వరంగల్లులో సన్మానం జరిగింది. 
ఆసందర్భంలో స్నాతకోత్తర కేం!ద్రాగికి వచ్చి వారు ఆ ప్రాజెక్టు ప్రారంభించారు. ఆ పద్దతి - సామగ్రీ 
సేకరణ - పాశ్చాత్యపద్ధతిగా ఉన్నదని వ్యాఖ్యానించారు. అప్పుడు బిరుదురాజు రామరాజుగారు స్నాతకోత్తర 
కేంద్రం ప్రిన్సిపల్‌గా ఆ కార్భరగ్రమాన్ని ప్రోత్సహించారు. అందుకు మమ్మల్ని ముగ్గురినీ ఆశిర్వదిస్తూ 
శ్రిసత్యనారాయణగారు సభలో ఒక పద్యం చెప్పారు. 
రామరాజుగారు, రహిసుప్రసన్నయు, రామకోటిశాస్త్రి ఈ మువురకు 
ఆస్మకీనములను ఆశీర్వవనముల నెన్ని ఈయవలెనొ అన్ని యిత్తు. 


ఈ ఆశీర్వచనం మాజీవితాలను గొప్పుగానే ప్రభావితం చేసింది. 


ఈ కార్యక్రమ ఫలితంగా పి.జి.సెంటర్‌ పక్షాన విశ్వనాధ వజ్జ్య్మ్యయ సూచిక ప్రచురించాము. 
తెలుగులో ఏ రచయితను గురించైనా ఇది తొలి బిబ్దియోగ్రఫీ ప్రయత్నం. కాకతీయ విశ్వవిద్యాలయం 
విమర్శిని, రెండవ సంచిక నాల్గు వందల పేజీలతో విశ్వనాధ వాజ్ఞ య జీవిత విశేష సంచికగా వెలువడింది. 


అపూర్వమైన పరిశోధన సామగ్రి దీనిలో ప్రచురితమైంది. 


కొన్ని వ్యక్తిగత కారణాలవల ఈ కార్యక్రమం తరువాత ఆగిపోయింది. అయితే అందులోని సామగ్రిలో 
కొంతభాగం 19 9 4-9 7 లలో విశ్వనాధ అసంకలిత సాహిత్యం పేర ఆరు సంపుటాలుగా ప్రచురించటం 
జరిగింది. దీనికోసం విశ్వనాధ భారతి అనే సంస్థను స్థాపించి అనేకులైన సహృదయుల సహాయం, 
సహకారం పొందినాము. 


42 జయంతి-సెపెంబరు-2003 


Mf 
వారు. ఈ ఉత్సవం జగిత్యాల కళాశాల 
ఖే ళ్‌ 
ప్రసంగాలు జరిగినాయి. శ్రీ సత్యనారాయణ గారు 
సభనుంచి అందరు శ్రీ కొండలరావు గారింటికి వచ్చాము. అక 


క్‌ “భత ందాడు. ఇ నాదా (వా ra పాలి పంల ట్ల మ ఆ TR WE a క. 
(నో జువ్వాడి ఈ తయిరాబు గారికి ఏ ఘందకావనంంనులల BEI గ్‌ రం 
నాన్ను 


త నా. 
ఒల్టులు తెచ్చాను అయితే సంఖ్య పెరగటం వలన నీకు పెట్టలేదు" - అని తమకు కళాశాల చారు వె ట్టేన 
ఓ ఓ a 
శాలువను తపి నాకు కప్పారు. అప్పుడే కప్పుదామను కున్నాను. అయితే కారేజీ వాళు తమ శాలువ 


విలువైనది కాదని మరొకరికి కప్పారనుకుంటారు '. వారిని నొప్పించవడ్డని అక 
ఇక్కడ రెండంశాలు. ఎంత చిన్న వాణ్ణానా సంభావించటం. రెండు ఒకంని నౌట్నుంచక 
సూక్ష్మంగా ప్రవర్తించే లలిత మర్యాద సత్వానారాయణ గారిది. శ్రీ కొండలరావు గారు పే 
వారికి కప్పారు. 

ఆయనలోని మరొక గుణం మెచ్చితే ఏనుగు ఎక్కించటం. శ్రీ జిర్నీడి ప్రసన్న అనే కవి రచన 
అంటే ఎంతో మెచ్చుకున్నారు. ఆయన రచనకు పీరిక వ్రాశారు. కోరి ఆయనలో పృద్విభాగవతమనే 
కావ్వాన్ని అంకితం పుచ్చుకున్నారు. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సమావేశాల సందర్భంలో 
సమావిష్టులైన అఖిలాంధ్ర సాహితీ వేత్తల సమక్షంలో అంకితం గ్రహించి ఆతన్ని ఘనంగా సత్కరించారు. 

ఆయనది జాలిగుండె. ఆశయించిన వారి కోరికను కాదనలేక పోయేవారు. కొందరు 
ఎం.ఏ.విద్వార్డులు మంచి మార్కుల కోసం పరీక్షకులకు చెప్పుమని ఉత్తరాలు వ్రాయించుకొనే వారు 
ఆయనతో. ఆసిఫారసు లేఖలో ఈ తాత్పర్యం ఉండేది. “ఈతడు నాకు చాలా కావలసిన వాడు. నేను 
నిన్నింత వరకు ఏమీ కోరలేదు. ఈతని పని పూర్తిచేస్తే నాకు ఉపకరించినటు "అని. కొన్ని సందర్భాలలో 
ఇవి చాలా ఇబ్బంది కలిగించేవే. 

శ్రీసత్యనారాయణగారు నిరంతర జపశీలి. ఆయన ఆధ్యాత్మిక సాధన గురించి బయట తెలిసింది 
చాలా తక్కువ. ఆయన ఎక్కువగా ఆవిషయం చర్చించే వారు కాదు. “స్వప్న సుషుప్తుల గూడ 
రామనామ([గ్రహణంబె నావయిన మానసజిహ్వాలు సేయు" అన్నస్టితి ఆయనది. కాటూరి వారు 1943లో 
గుడివాడలో గజారోహణ సందర్భంలో - ఆయనను మంత్రమయ వాణీ అని ప్రశంసించారు. భ్రష్టయోగి 
అన్నది తమను వర్ణించుకున్నమాట. అమృతపదార్టమున్‌ తెలిసినట్టిరు యోగులు - అన్న అనార్కలీ 
లోని నాందీ పద్యం మొదలైన చోట్లల్లో ఆయన సాధన రహస్యాలు గర్భితమయ్యే ఉన్నవి. విశ్వనాధ 
మధ్వాక్కరలు ఈ సాధన పధాన్ని ఎంతో కొంత పట్టియిచ్చే మహాగ్రంధం. 

శ్రీ విశ్వనాధ పేంకటిశ్వరులు గారి కుమారుడు వేణుకు జబ్బుచేస్తే మాస్టర్‌ సి.వి.వి.యోగ చికిత్స 
నిమిత్తం వారు తిరుపతిలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వద్ద ఉన్నారు. ఆ రోజుల్లో ఆయోగ మార్గాన్ని 
గురించి వారితో విస్తృతంగా చర్చలు జరిగాయి. మృత్యుంజయం గురించి ఇరువురి నడుమ ఏకాభిప్రాయం 
కుదురలేదు. ఆ చర్చలు 1967 ప్రాంతాలలో రచించిన రురుచరిత్రలో ప్రతి ఫలించాయి. రురువు 
(ప్రతిపాదించింది సి.వి.వి. యోగమే. అయితే విశ్వనాధ వారు వేటూరి వారిని గురువులుగానే 
సంభావించేవారు. 

1958 ప్రాంతాలలో ఒకసారి నాతో అన్నారు. నేను ఇక్కడ పడుకుని పైనుంచి నా శరీరాన్ని 
చూడగలనని. ఈ సాధన యోగంలో ఒక పురోగతి దశ అని సిద్దపురుషులు అంటున్నారు. ఒకానొక 
మహాత్మునితో శ్రీ విశ్వనాధవారు తమ జపసాధన గురించి చెప్పగా - వారు మీరు పలకటం కాదు ఆ 
జపంలోనించి మీకు వినిపించాలి అని. ఆ సాధన చేసి ఆ సిద్ధిని కూడా శ్రీ సత్యనారాయణగారు పొందారని 
వారు చెప్పారు. స్‌ 

వారి కోపప్రసంగాలను గురించి తరచు వింటుంటాము. అది ఆయనలోని ఒకానొక పైనున్న పులి 
వేషం మాత్రమే. లోమన్న వ్యక్తిని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. 


లేని కోపంబు వీరికై పూనుచుంటి లేని కామంబు వీరికై పూనుచుంటి 
కృతకమయ్యెన యీ (బ్రతుకెల్ల వల్లరీ మనోజ్ఞ జటా శ శిభృచ్చులాట 
అసలు వ్యక్తి అంతస్సులో నికామభవత్‌ పదచింతనానలో జ్వలిత సనాధంగా లిప్తలను గడిపిన 
వాడు. ఆలిప్తలు నిరంతరాలుగానే గడిచాయి చివరి రోజుల్లో. 


జయంతి-సెపెంబరు-2003 43 


మా మాజబ్లరు గారూ 


చుమ్ముపూడి కోటేశ్వరరావు 


“ee 


కటక కకక కటల 
ర Td దపు అరు యిల్య్య న 


న ై 
సుభువు - ఎవరో” పరమ సుందరతా జని భూమి చారుదీ 
పాథసుమధ్య పద్మగతయైనను వ్రేళులవీణ మీటుచున్‌ 
శుభ్ర మయూజపుంజమయి చొచ్చెను ముభ్రు కుటీస్టలాగ్రమున్‌ 

అవి ఉస్మానియాలో నేను తెలుగు ఎం.ఏ చేస్తున్న రోజులు. 1956-58 నడుమ. ఒకసారి 
గురువుగారు హైదరాబాదు వచ్చారు. శ్రీ కృష్ణదేవరాయ (గ్రంధాలయంలో పెద్దనగారి కధా-కధనం గురించి 
కాబోలు ఉపస్యాసిస్తున్నారు. నను ఆలస్యంగా వెళ్చినందువల్ల సభ క్రిక్కిరిసివుంది. వెనక ఎక్కడో నిలబడి 
వింటున్నాను. హరాత్తుగా పద్వంలో వింత జరిగింది. అర్దరూపాయి బిళ్ళంత చంద్రబింబాల నడుమ 
శ్వేత పద్నాసీన సరస్వతి వీణ మీటుతూ వారి భ్రుకుటిలో బయల్వైడు నా భ్రుకుటిదాకా. కిటికీ సందుల్లో 
వెలుగుదాగులో ధూళికణాలు తేలాడినట్లు - ఒక వెలుగు దారిగా చంద్రబింబ సమూహం - నా కన్సొామల 
నడుమ ప్రవేశించటం. ఒకనిప్త మాత్రకాలంలో జరిగిన ఒక వింత. 

తరువాత సెలవుల్లో మావూరు (ఈమని) వెళ్ళటం అక్కడ మా కుండలినీయోగవిద్వా సమ్రాట్టు 
ఆరుమండ్ల రామకోటయ్య గారికీ విషయం విన్నవించి వివరించమని కోరటం - వారు గురుశిష్య 
సంప్రదాయమిలాగే దైవనిర్ణీతమౌతుందని చెప్పటం - తల్లి నిర్ణయించిన గురువు “వీరు” అని స్పష్టపడ్డది. 

1954-5 6లో పేను బెజవాడవ 1 &C VR కళాశాలలో గురువుగారి కోసమనే బి.ఎ చదివాను. 
తెలుగు టాం! నాతో పాటు నల్గురుండేవారు. మొత్తం ఐదుమందిమి. మాష్టరుగారు 
పారం వినాలని కోరిక. వారు ఎవరెవరినో పంపేవారుతప్ప వచ్చేవారు కాదు. మేము పట్టు పట్టి వారిని 
పారం చెప్పేటట్లు చేసుకోగలిగాం. మొదటిరోజు పాఠం. గురువుగారు తరగతిలో అడుగుపెడుతూనే - 
మీకు చెప్పినా ఒకటే ఆగాడిదలకు చెప్పినా ఒకటే- నన్న దీవెనతో ప్రారంభం. గాడిద విషయిమేమం- 


of 


కళాశాలో ఆరుబయట తిరుగుతూ వుండేవి. వాటిని చూపిసూ. 

మాకు నన్నయ్య గారి సభాపర్వం ద్వితీయాశ్వాసం పార్యం. అప్పటికి వారి నన్నయ్య గారి ప్రసన్న 
కధాకలితార్దయిక్తీ పుస్తక రూపంలో వచ్చింది కనక వారి పారం వినాలని తపన. ఇంటికి రండి వారాని 
కొక రోజన్నారు. వెళ్ళటం- వారేదో నవల డక్టేట్‌ చేస్తూ వుండటం వారి చుట్టింట్లో పాలావజ్ఞుల రామశాస్త్రి 
గారని మాకు లెక్సరరుండేవారు. వారు వ్రాస్తూ వుండటం -రివాజు. అదయిపోయినాక మా పారం 
గంటో, గంటన్నరో కాలపరిమితి లేదు. మాష్టరుగారు కాలబద్దులు, టైంటేబుల్‌ బద్దులు. పోర్టన్సు ఫలానా 
అప్పటికి పూర్తి చేయాలన్న నియవూలకు వారతీతులు. ఒక్కరోజు పారం చెబితే నెలదాకా 
మననాహారంగానుండేవి. బోధనలో అంతా చమత్కారమే. నీరసంగా వుండేదికాదు. పారం చెబుతూ 
“తెలిసిందా” అని అడగటం వారికలవాటు. నాతోపాటు అరిపిరాల విశ్వమొకడు సహవిద్వార్ధి. ఇంకా 
లుకాలు చంద్రమోహన్‌( ప్రస్తుతం హైదరాబాదులోనే వున్నాడు), ఆంజసేయశర్మ( ఈమధ్యనే పోయాడు), 
హనుమంతరావు - ఇది తరగతి విద్వార్ధి సమూహం. “తెలిసిందా” అనగానే ఒకరోజు విశ్వం “తెలిసింది” 
అన్నాడు చటుక్కున. ఏం తెలిసింది? నీ బొంద! మాట్లాడకుండా విను? మాష్టారుగారి తిట్టు శిరిడీబాబా 
బొట్టులాంటిది. లోపల అంతా అశీర్మయం. హృదయ మాధుర్యం గూడు కట్టుకొన్న శబ్దం. వారి 
పద్యంలాగానే. లోపలకు వళితే చంద్రమండల శైత్యం. అమృతనీరధి స్నానం. అదొక రసప్రపంచం. 


సాధారణ తెలుగు తరగతి వారానికొకసారి. కీ.శే.జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి కావ్యమేదో పాఠ్యాంశంగా 
వుండేది. పద్యం చదవటం -విమర్శించటం - ఇంతే పాఠం సాగేదికాదు. నడుమ నడుమ - "కానీ 
పద్యం మధురంగా వ్రాస్తాడోయ్‌ పాపయ్యశాస్త్రి - లోపల ఏముంది అంటే ఏమీవుండదనుకో '- ఇదీ 
వరస. 

నల్గురైదుగురం విద్వార్దులం కలసి ఒక ఇంట్లో వుండేవాళ్ళం. మా యింటిముందు మాష్టారుగారిల్లు. 
వెనక ప్రక్క క్రీ.శే.ధూళిపాళ శ్రీరామమూర్తిగారిల్లు. వారు మా కలంకార శాస్త్రం చెప్పేవారు. గుష్తాగారని 
వ్యాకరణ బోధకులు -శ్రీరామమూర్తిగారూ మాష్టరుగారింటికి వెళ్ళటం చూచి ఎదురుగా ఇంట్లోవున్న 


నేనూ - వెళ్ళేవాణ్ణి. మాష్టరుగారు నీవెందుకు వచ్చావోయ్‌ అని గద్దించినబ్రనేవారు. వారిమాట తీరే 
అంత కదా. మిమ్మల్ని చూడటానికంటే - చూచావుగా సకేపోయిరా లని నప్వేవారు. నాకెంతో బ్రహ్మానందంగా 
వుండేది. 
తరగతిలో వారు పారం చెబుతుంటే వారిని చూస్తున్న నాకు అప్రయత్నంగా పద్యాలు వచ్చేవి. 
సేనప్పటికే తాజ్మహల్‌, అనార్కలీ అన్న కావ్యఖండికలు వ్రాసాను. నాపై భావకవితా ప్రభావ మెక్కువగా 
వున్నరోజులనుకుంటా. ఎం.ఏ చదవటానికని హైదరాబాదు వస్తే దాశరధి గారితో పరిచయం. (నిజానికి 
నాకు ఎం.ఏ సీటిప్పించిందా మహానుభావుడే) వారికి తాజ్మహల్‌ పద్యాలు వినిపిస్తే - ఓహో! భలే 
బాగుందయ్యా నీ పద్యరచన అనేవారు. తర్వాత అపద్యాలెక్కడో పోయినయి. ఒకటిప్పటికీ గుర్తే, 
నెలరాలన్‌ నగిషీలు చెక్కియును రాణీమంజులంబైన చె 
క్కల లావణ్యముతోడ - తీర్చియు చెమక్కుల్‌ మిక్కిలిన్‌ పండు వె 
న్నెల చెన్నుల్‌ బలికించి కట్టిన మహల్‌ నిద్దంపుటందంబు, వె 
న్నెలరేలన్‌ గని షాజహాను మదిలో నిర్మించులే స్వర్లంబుల్‌. 

రః పద్యోదాహరణ (ప్రసక్తి దేనికంటే - 

1. మాష్టరుగారికి చూపించాలంటే మహా భయం. (ఇడి నేను జీవించివున్నంత వరకూ నేను 
భద్రంగా దాచుకొన్న భక్తి విశేషం). 

2. మాష్టరుగారి దగ్గరకెళ్ళాక ఈ భావకవితా శైలి పోవటం. మా యోగవిద్వా గురువులన్న మాటేఇది. 
“విశ్వనాధవారి దగ్గరకు పోయినాక మీ కవితా శైలిలో మాధుర్వం పోయింది” అని. 

3. కళాశాలల్లో ఆ రోజుల్లో పద్యరచనలో పోటీలు జరిగేవి. నేనూ మా విశ్వం పద్యాలు వ్రాస్తే 
ఇద్దరకూ బహుమతులు ఇస్తామంటే - నేను అప్పుడే వచ్చిన కల్పవృక్షం-అరణ్యకాండను కోరుకోవడం 
జరిగింది. ఒక తమాషా ఏమంటే వేటికీ కల్పవృక్షంలో ఆ కాండే నాకు నచ్చిన భాగం కావటం. ఇదేమాట 
ఒకసారి గురువుగారప్పుడు కరీంనగరం కళాశాలాధ్యక్ష పదవినలంకరించిన రోజుల్లో నేనూ, మా 
శ్రీరామ్మూర్తిగారు ఉపన్యాసకులుగా వుండేవారం. అప్పుడు గురువుగారితో అన్నాను. ఆయన చాలా 
ముచ్చటపడ్డారా మాటలు విని. 

బెజవాడ కళాశాలలో మాష్టరుగారి షష్టిపూర్తి ఉత్సాహం చేశాం. విద్వార్దులందరం కలసి 2000 
రూ.లు జమచేసి వారికివ్వటం జరిగింది. ఐతే ఆ మహసముద్రుడు తీసుకొంటాడా? తిరిగి ప్రిన్సిపాలుకిచ్చి 
విద్యార్థుల డబ్బు నేను తీసుకోవటం న్యాయంకాదు. ఫస్టున పాసైన వారికి బహుమతివ్వండని - ఎదో 
చెప్పారు. అప్పడొక సంచిక వేశారు కళాశాలవారు. అందులో నేను మొదటిసారిగా తెలుగు బుతువులపై 
వ్యాసం వ్రాస్తే మాష్టరు చదివి నన్ను పిలిచి “ఈ అర్దం ఈ మాటకు నే నూహించలేదోయ్‌. నీవు 
చెప్పింది తమాషాగా వుంది” అని మెచ్చుకోవటం జరిగింది. ఎవరేది వ్రాసినా మెచ్చుకోవటం, చిన్నా, పెద్దా 
బేధం లేకుండా. వారి మహోదారతకు చిహ్నం. 

ఆషష్టిపూర్తి ఉత్సవానికి కీ.శే.తెలుగులెంక తుమ్మల వారు వచ్చారు. నేనెప్పుడూ వారిని చూడలేదు. 
వారి రాష్ట్రగానం అప్పటికే చదవటం మాత్రం జరిగింది. వారు వస్తుంటే చూచి అనుకొన్నాను. వీరు 
బహుశా తుమ్మల వారై వుంటారని. తర్వాత వేదిక పై చెప్పగా విన్నాను. ఆ సభలో కీ.శే.జమ్మల మడక 
వారూ వున్నారు. వారు మాట్లాడిన తర్వాత మాష్టరుగారు సభ్యులతో అన్నారు “ఆయన మాట్లాడింది 
మీకేమైనా అర్హమైనదా? ఎందుకంటే నాకేమి అర్దం కాలేదు లే అందుకని” అని “ ర్లు చెప్పానాయనతో 
మాధరరాయశర్మ నీ ధోరణి మార్చుకో” అని. సభలో అంతా నవ్వుల వాన. 

ఆ రోజుల్లోనే బి.న్‌ రెడ్డిగారు సుప్రసిద్ద సినిమా దర్శకులు కళాశాలకు వస్తే మాష్టరుగారే అధ్యక్షులు. 
అయనేదో మాట్లాడుతూ “విశ్వనాధ ఏకవీరను తెరపైకి ఎక్కించాలనుకొన్నాను. కాని కుదురలేదు ' అని 
- ఆ మహాదర్శకుని చూడటం. నేటికీ వారు తీసిన మల్లీశ్వరి వంటి సినిమాలే నాకిష్టం , మాష్టరుగారి 
పుణ్యమే. 

బెజవాడలో వున్నంత కాలం మాష్టరు గారిని చూడటమే, వినటమే, తర్వాత వారి మాట ప్రకారమే 
ఎం.ఏ చదవటానికి హైదరాబాదు రావటం తటస్టించింది. ఇక్కడ వేరే కధ. 


జయింతి-సెపెంబరు-2003 45 


యు 
అపరిణామ వాపము 
రొ 3 
విశ్వనాథ పావనిశాస్త్రె 
మన్నహాయోగ నిజా సమాధి నుండి 
ది'కియాపేత బ్రహ్మ భాదించువేళ 


bd 


WA యె వృ వపా 
పల్టురాని నాందరయఘయిపాస నికి 


""భ్రష్టయోగి ” అనే శీర్షికలో, యీ పద్యాలు వ్రాసేనాటికి మా నాయనగారి వయస్సు సుమారు 
ఇరవై ఏళ్ళు. అనగా అది 1916 ప్రాంతాలు. మా నాయనగారు పుట్టినది 1895 సెప్టెంబరు 10. 
తెలుగు లెక్కలో చెప్పాలంటే - కలిశకం-499 7 మన్మధనామ సంవత్సర భాద్రపద బహుళ షష్టి. 


గోదావరీ పావనోదార వాఃపూర 

మఖిలభారతము మాదన్ననాడు 

కృష్ణాతరంగ నిర్లిద్రగానము తోడ 

కవుల గానము శ్రుతి కలయునాడు 

తుంగభద్రా సముత్తుంగ రావము తోడ 

శిల్చమ్ము తొలిపూజ సేయునాడు 

పెన్నానదీ సముత్పన్న కైరవ దళ 

శ్రేణిలో తెన్ను వాసించునాడు 

అక్షరజ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి!? 

విమల కృష్ణానదీ సైకతముల యందు 

కోకిలపు పాట పిచ్చుక గూండ్లు కట్టి, 

నేర్చుకొన్నది పూర్ణిమా నిశల యందు. 
ఈ పద్యం “ఆంధ్రపౌరుషము” అవే ఖండకావ్యంలోది. ఆ కావ్యరచన 19 14. అదేవారి తొలిరచన. 

ఆనాటికే వారి భావనలో ట్పష్టతా, స్టిరతా, పద్యపునడకలో శైలీ ప్రాఢస్థాయిని పాదుచేసుకున్నాయి. 

ఆ తరువాతి 1924 వరకూ.... 


మదన మహీపతి ప్రసవ మార్గణభిన్న శరీర, దీనతా 
స్పదపరిపాండురానన, విసర్పిత నీల పటాభిరామ, స 

మ్మద మధులిట్పదాహృత తమాల నికుంజ లతాంత శయ్యపై 

మదగజ యాన పండుకొనె మాధవరాధిక వేపమానయ్పి. 

అని “శృంగారవీధి” లో వ్రాసినా, 

యదువుల యందుచుట్టము, అతాంగులయందున భర్త, ద్వారకా 
స్పదులగు వారికిం బ్రభువు, భక్తుల పాలిటి కామధేను, వ 

య్యదుకుల మౌళి యేదియగు? యన్నియునౌ , మరియేది కాడు? యె 


46 _జయంతి-సెప్టెంబరు-2003 


య్యదియును కాడు, తత్రుభుదృగంతపు వెన్నెల సర్వమై చనన్‌. 
అని ““శ్రీకృష్ణదేవుని నిర్వేదము”” లో వ్రాసినా, 
ఆరబ్దేశ్వర తాండవ(భ్రమణ పాదాంభోరుహస్రస్త మం 
జీరంబో, గగవేందిరా కరపత చీ కందుకంబో, పున 
స్తా వరాజ్బచ్యుత భుక్త పుణ్యమగు నక్షత్రంబొనా, పశ్చిమా 
శా రత్నాకర మందు గ్రుంకెను, వివస్వద్‌ బింబ మల్లంతలో. 
అని “ప్రోలరాజు వధి” లో వ్రాసినా, 
ఏమి కిన్నెరసాని ! 
ఏమి కిన్నెర తోగు |! 
బంగారు తీగలో పానకమ్మై పోయె 
కొబ్బరివాలు వాకలు కట్టన ట్లయ్యె 
వెయ్యావు లొకసారి పిదికి నబ్దయిపోయె. 
అని “కిన్నెరసాని పాటలు” లో వ్రాసినా .. ఆ స్పష్టతా, ఆనడకా అలాగే ఉన్నాయి..... 


ఇటుప్రక్క మా నాయనగారు ఇంత ప్రాస్తున్నా .. అటు ప్రక్క మా తాతగారు శోభనాద్రి గారు, 
“ఏమయ్యా! ఆ రామాయణం ఎప్పుడు మొదలు పెడతావు? ” అంటూనే ఉండేవాడు.మానాయనగారు, 
“ దానికోసం చేస్తున్న సాధనేగదా యిదంతా” అని సమాధానం చెప్తూనే ఉండేవారు. 


అంతకు ముందే వీరిద్దరికీ ఒప్పందం అయింది...” వ్రాస్తే రామాయణం వ్రాయాలి. ఈ అర్దం 
పర్దం లేని వ్రాతలు వృధా” అని మా తాతగారు కోపపడితే “ నేను తప్పకుండా రామాయణం 
వ్రాస్తాను. కాని యీ లోపల దానికి సాధనగా, నేను వ్రాసే యీ పద్వాలను నువు కాదనకూడదు” అని 
మా నాయనగారు.... ఇదీ ఒప్పందం.మాతాతగారు 192 7-2 8 ప్రాంతాలలో దివంగతులయ్యారు. 
మానాయనగారు 1932 లో * రామాయణ కల్పవృక్ష” రచనకు శ్రీకారం చుట్టారు. 
ఆత్మనిత్య మ్మకాలా ద్యవచ్చిన్నమ్ము 
సచ్చిదానంద సంపచ్చయమ్యు 
అద్వితీయ మేక మపరిణామ ప్రాప్త 
మపరి మేయమ్మది “యచ్చ తెలివి” --- 
“ఆత్మ” -లేదా “బ్రహ్మపదార్థంి” అనే పరమవైదిక శబ్దానికి, పరమమైన తెలుగు మాట “అచ్చ 
తెలివి”. ఇది ఆత్మపదార్దానికి దీటయిన మాట, ఈ విధంగా మరే భాషలోనైనా సాధింపబడిందేమో 
తెలియదు. 


ఆ రామాయణ రచన చేస్తున్న రోజుల్లో మా కుటుంబం బందరులో ఉండేది. ఒక వేసవి రోజుల్లో 
బందరులో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చుట్టు (ప్రక్కల యిళ్ళు కూడా అంటుకున్నాయి. అంతా, 
యిళ్ళల్లోని విలువైన వస్తువులు బయటకు తెచ్చుకుంటున్నారు. మానాయన గారు మాత్రం, రామాయణ 
కల్పవృక్ష వ్రాతప్రతినీ, కుటుంబ సభ్యులినీ తీసుకుని బయటకు వచ్చారట. కుటుంబ సభ్యులంటి డ్‌ 
మా అమ్మగారూ, మా అన్నగారూ, మా అక్కగార్తి ద్దరు. అప్పుడు మా అన్నగారు అచ్యుతదేవరాయలు 
గారు అడిగాడట, “అదేమిటి నాన్నా? సామాన్లేమీ తేవద్దా? ” అని. మా నాయనగారు, “నాయనా, ఈ 
కల్పవృక్షం ఉంటి, అన్నీ ఉన్నట్టి నోయ్‌!” అని అన్నారట.. జాను, తండ్రికి మాట యిచ్చి, సాగుతున్న 
జీవుని వేదన అది! అది ఉంటే, అంతా ఉన్నట్టి. 


ఆ రామాయణ కల్పవృక్షం 1962 లో పూర్తి అయింది. ఈ మధ్యకాలంలో బుతుసంహారము, 
రూన్సిరాణి, శ్రీకుమారాభ్యుదయము వంటి పద్వకావ్యాలు; వేయిపడగలు, చెలియలికట్ట, మాబాబు 
వంటి నవలలు; నర్తనశాల, వేనరాజు, అనార్కలి వంటి వాటకాలు పుంఖాను పుంఖంగా వ్రాస్తూనే ఉన్నారు. 


1962 లో కల్పనృక్షం పూర్తిచేసి, 


66 


జయంతి-సెపెంబరు-2003 ౨౯ 


“డొరగారు దివాన్‌జీ” పెద్ద కుటుంబాల్లో ఎటువంటి రహస్వాలు వుంటాయో, ఆ రహస్వాల 
మూలంగా (ప్రజలకు కలిగే యిబ్బంది, వివరించబడింది. 


“వెలుగుమెటు” లో మనస్ఫూర్తిగా సన్యహించిన సన్యాసులకు, సన్యాసం వృత్తిగా స్వీకరించిన 
వారికి తేడా చెబుతూ ఎంతో అందంగా చిత్రీకరించిన కధ. 


“జూ” కధ చిత్రమైన కధ. నన్నయగారు, కవిసమ్రాట్‌ ఓ జూను సందర్శించడం. వారి సంభాషణ 
- జూ లోని విచిత్ర సంఘటనలు. ఆంధ్రులకు గతంలో ఎటువంటి గుర్తింపు వుండేదో చెప్పారు విశ్వనాధ 
సత్యనారాయణగారు యీ కధలో. 
“ఇంకొక విధము” చక్కని గల్పిక. ఒక మంచినటుని భావన. కొత్త నటుని భయం చిత్రించిన 
గల్ప్సికయిది. 
“సప్తాశ్సము”” కధలో మానవచరిత్ర విప్రవముల యొక్క సమాహారమే అంటారు. ఏడుగురు 
పు తమతమ చివరి వాజ్ఞాలములే యీ కధలోని ప్రత్యేకత. 
“చామర గ్రాహిణి ” అంటే వింజామర వీచేది. అతి అంతఃపుర ఉద్యోగం. విదేశీ చామర గ్రాహిణి 
ఆం[థదేశానికి వచ్చి ఒక ఆంధ్ర చక్రవర్తి ఆస్థానంలో చేరింది. ఆమె ఎంత అందగత్తె అయినా ఆ చక్రవర్తి 
చలించలేదు. చక్రవర్తి నిగ్రహకశక్తిని చాటి చెపి ప్పిన కధ. 


“అల్లాకేఫకీర్‌”” మంచి కనువిప్పు కలిగించే కధ. బయటకు పరమ భాగవతోత్తములుగా కనిపిస్తూ 
లోలోపల ఎంతటి దుర్శార్లానికి ఒడికట్టేవాళ్ళుంటారో వివరించడం జరిగింది యీ కధలో. 


మొత్తంగా పరిశీలిస్తే - ముఫై కధలు వేరువేరు కథావస్తువులపై రచించారు కవిసమాట్‌. గొప్ప 
వస్తు వైవిధ్యం, శిల్ప వైవిధ్యం, విషయవైవిధ్యం కనిపిస్తాయి యీ కధల్లో. ఈ కధలన్నీ చదవడం వల్ల 
కధలు ఎన్ని రకాలుగా రాయొచ్చో కూడా అవగతమౌతుంది. కవిసమ్రాట్‌ ఈ కధలు రొయడంలో ఎంత 
సర్వస్వతంత్రులో గోచరమౌతుంది. 


వ్యాససూచి అనే గ్రంధంలో నేల నూతల శ్రీ కృష్ణమూర్తిగారు వ్యాసం అంటే విస్తరణ, విశదీకరణ 
అని వివరించారు. అందుచేత నేను యిదివ్యాసం అనుకోవడం లేదు. ప్రతి ఒక్క కధగురించి ఓ వ్యాసం 
రాయొచ్చు నిజానికి. 


యీ రచన కేవలం - కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్వనారాయణగారి కథలు చదివాక నేను పొందిన 
రసానుభూతినీ, సాహితీ విందు మాధుర్యాన్ని మీకు కూడా పంచి పెట్టడానికి చేసిన ప్రయత్నమే యిది. 


జయంతి-సెపెంబరు-2003 55 


గురు-[పశం'సు 
గంధం నాగేశ్వరరావు 

నేనున్‌ నేనుగ మిమ్మెజుంగుదును తండ్రీ! విశ్వనాధాన్వయ 
డీనైష్టీక పరంపరానుగత కర్మిష్టాద్యనేకవత 
జ్ఞానానందత'ప:ః (పభావమయ తేజఃపుంజ దీవ్యత్కలా 
ధీనప్రాభవ 'సంచితాకృతిగ మద్దివ్యైకదైవంబుగా 
నేనున్‌ నే నయి మిమ్మేజుంగుదును తండీ!ీసంస్క ఎతాం(ధ్రాంగ్ర భా 
షానిక్షేప సుధారహస్వకలనా సాంగత్య చాతుర్వలే 
ఖానవైపుణ్య కళాప్రపూర్ణ పదవీ కల్యాణ మూర్తిచ్చటా 
స్థానంబౌ నిధి, బుక్కిటన్‌గను యగస్త్యస్వామి సారూప్వుగా 
నేనున్‌ మీరుగ మిమ్మెజుంగుదును తండ్రీ! దానధర్మప్రియా 
నూనోదంచిత యాశ్రితార్యతిధిబంధు వ్రాత తీర్జోల్చణ 
ఖ్వానోదార దధీచి కర్ణ శిబి ప్రత్యామ్నాయ నిత్వాగ్నిహో 
త్రానుష్టేయుని శోభనాద్రి సుతుగా రామాయణాఖ్యాతగా 
నేనున్‌ శిషుడ మిమ్మెజుంగుదును తండ్రీ! శిష్యవాత్సల్య సం 
ధానోత్సాహ పరాపరారసుఖ విద్వాదాన సంవర్హ స 
న్మనానేక కటాక్ష వీక్షణ కళా పారీణ దక్షత్వ దీ 
క్షానిరంధ్రుగ, సద్గురూత్తమునిగా సాక్షత్‌ పరబ్రహ్మగా 
బాహిరము కాకయుండెడి భక్తి లెస్స 
యీ శరీర ధారులు లెౌకికేచ్చు లగుచు 
పార మొందక యుక్తులు పన్నుగాక 
పార మారిక బుది నాపాలి కిడుడు. 


జయంతి-సెపెంబరు-2003 


49 


“అతిధిగ వచ్చినాడు”' 
డా. పేర్వారం జగన్నాథం 


అది 195 9-6 0 విద్యాసంవత్సరం. నేనప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(తెలుగు) 
రెండవ సంవత్సరంలో ఉన్నాను. హాస్టలు “ఏ” లో ఉండేవాణ్ణి. అందువల్ల చాలామంది తోటి విద్వార్టులతో 
పరిచయాలుండెడివి. అందునా కోవెల సుప్రసన్నాచార్యులు, మాదిరాజు రంగారావు వంటివాళ్లతో 
అతిసన్నిహితంగా ఉండేవాణ్ణి. హాస్టళ్లలో ఉండకున్నా, పరిశోధనచేస్తున్న కేతవరపు రామకోటిశాస్త్రిగారూ, 
ఎం.ఏ ఇంగ్లీషు చదువుతున్నా మొదలి నాగ భూషణ శర్మగారూ అప్పుడప్పుడు మా హాస్టలుకు వచ్చి 
మాతో సాహిత్య విషయాలు చర్చిస్తుండేవాళ్లు. అట్లాగే విశ్వవిద్యాలయంతో సంబంధంలేకున్నా అప్పుడప్పుడు 
కోవెల సంపత్కుమారాచార్యులుగారు కూడా మాకోసం హాస్టలుకు వస్తుండే వారు. అప్పట్లో జువ్వాడి 
గౌతమరావుగారు సుల్తానుబజారులో కార్యాలయం పెట్టి తన సంపాదకత్వంలో జయంతి మాసపత్రికను 
వెలువరిస్తుండేవారు. ఇది సాహితీ లోకంలో బాగా సంచలనం కలిగిస్తుండెడిది. సుప్రసన్నాచార్యులూ, 
రంగారావుగారలతో కలిసి నేనూ గౌతవురావుగారిని కలువడం కోసం జయంతి కార్యాలయానికి 
వెళ్లుతుండేవాళ్లం. ఇట్లా మాచుట్టూ చక్కని సాహిత్యవాతావరణం అల్లుకొని ఉండెడిది. పైన పేర్కొన్న 
మిత్రులంతా విశ్వనాధ సత్యనారాయణగారిని గాఢంగా అభిమానించే వాళ్లు. ఆరాధించే వాళ్లు. వారి 
సాహిత్యాన్నంతా బాగా అధ్యయనం చేస్తున్నవాళ్లు. నాకు విశ్వనాధపై గౌరవభావం ఉందేకాని వారి 
సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వాణ్ణికాను. నేనా సంవత్సరర్శ విశ్వవిద్యాలయంలోని తెలుగు 
“సారస్వత సమితి” కి అధ్యక్షుడుగా ఎన్నుకోబడినాను. దానితరపున అనేక సాహిత్యకార్యక్రమాల్ని 
నిర్వహిస్తుండేవాళ్లం. తెలుగు సారస్వత సమితి ప్రారంభోత్సవానికి త్రిపురనేని గోపిచంద్‌, డా.సి.నారాయణ 
రెడ్డగారల్ని ఆహ్వానించాము. 

ఆ సంవత్సరం మేము నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమం కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారి 
శ్రేమద్రామాయణ కల్పవృక్ష కావ్యగానం. ఇది రెండురోజులు అంటే 2 4,25 అక్టోబరు 19 59 తేదీలలో 
కోరీలోని విశ్వవిద్యాలయ మహిళాకళాశాల దర్బార్‌ హాలులో జరిపించినాము. నగరంలోని సుప్రసిద్ద 
సాహితీవేత్తలూ, సాహిత్యాభిమానులంతా పెద్ద సంఖ్యలో సభలకు హాజరైనారు. చాలామందికి సీట్లు 
లభించకున్నా, కార్యక్రమం చివరిదాకా నిలబడే ఉండి విన్నారు. ఆజనసమ్మర్దంలో దర్బార్‌ హాలులోని 
అతివిలువైన శాండిలేర్స్‌ ధ్వంసమైనాయి. అప్పుడా కళాశాల ప్ర్‌న్సిపాలు శ్రీమతి శ్రీదేవిగారు నష్టపరిహారం 
చెల్లించవలసిందిగా నాకు నోటీసు ఇచ్చినారు. అదివేరే సంగతి. ప్రారంభసభకు అప్పుడు తెలుగు 
శాఖాధిపతులుగా ఉన్న ఆచార్యఖండవన్లి లక్ష్మిరంజనంగారు అధ్యక్షత వహించినారు. నేను సభకు స్వాగతం 
పలుకుతూ.... 


అతిధిగ వచ్చినాడు బుషియంతటివాడు హిమాద్రియంత ఉ 
న్నతమయి శుభమైనదియు నాకధునిజలజాతమంత సు 
న్నితమయి మెత్తసైనదియు నిర్మలమైన ఎడందవాడు ఆ 
కృతి శివుడై మనోజ్ఞత నుపేంద్రుడునై సృజనావిధాతయై. 
అనే పద్యంచదివినాను. అప్పుడు విశ్వనాధవారు నన్ను ఎగాదిగా చూసి అభినందించినారు. సభికులు 
కరతాళధ్వనులతో హర్షం వెలిబుచ్చినారు. ఇంతకూ ఆ పద్యరచయితను నేను కాదు. దాన్ని రచించినవారు 
“రసబ్రహ్మ' సరస్వతీసాక్షాత్కారకర్త అనుములకృష్ణమూర్తిగారు. వారుకూడ అప్పుడా సభలోనే ఉన్నారు. 
సదస్సు చాలా రసవత్తరంగా రాత్రిదాకా సాగింది. ఐనా సభికులెవ్వరూ మధ్యలో లేచిపోకుండా శ్రద్దాసక్తులతో 
కార్యక్రమం ముగిసేదాకా ఉండి విన్నారు. అట్లాగే మరునాడు రెండు సదస్సులు జరిగినాయి. ఒక 
సదస్సుకు పండితారాధ్యుల నాగేశ్వరరావుగారు అధ్యక్షత వహించగా, మరొక సదస్సుకు నాయని 
సుబ్బారావుగారు అధ్యక్షత వహించినారు. నాగేశ్వరావుగారప్పుడు హైదరాబాదునుంచి “సంజయ” 
వారపత్రికను వెలువరిస్తుండేవారు. ప్రజాప్రభ పేరుతో కొంతకాలం ఒకదిన పత్రికను కూడ నడిపినారు. 
అప్పట్లో నా రచనల్ని ఈ పత్రికల్లో ప్రచురిస్తు నాగేశ్వరరావుగారు నన్నెంతో ప్రోత్సహించినారు. ఇట్లా ఈ 


రామాయణ కల్పవృక్షకావ్యగాన సభలు నగర ప్రజల్ని అలరించినాయి. కావ్యరసానందంలో ముంచెత్తినాయి. 
విశ్వనాధవారు పద్యాన్ని శ్రావ్యంగాచదువుతూ రసవత్తరమైన ఘట్టాలకు చక్కని వ్యాఖ్యానంచేసేవారు. 
మధ్యమధ్య హాస్యమూ, వ్యంగ్యమూ కలసిన వారిచెణుకులు, చతురోక్తులూ సభికుల్ని బాగా ఆకట్టుకునేవి. 
వారేవిషయం మీద మాట్లాడినా సభారంజకంగా రసవత్తరంగా ఉండెడిది. ఈ కావ్వగాన సదస్సులు 
విజయవంతంకావడానికి మిత్రులు మాదిరాజు రంగారావుగారెంతో సహకరించినారు. తెలుగు సారస్వతసమితి 
సభ్యులు ఉత్సాహంతో తోద్పడినారు. ఈ సమితిలో శ్రీమతి రావిభారతి మహిళా ప్రతినిధిగా ఉండేవారు. 
వీరు తెలంగాణా రైతాంగ సాయుధపోరాటాన్ని విప్తవపభంలో నడిపిన వీరయోధులు రావి నారాయణరెడ్డిగారి 
కూతురు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను విద్యార్ధిగా ఉన్నకాలంలోనే విశ్వనాధ నవలలపై వారి సమక్షంలోనే 
ఉపన్వాస కార్యక్రమమొకదాన్ని డీకృష్ణదీవరాయాం[ధ౯ాషానిలయంలో మిత్రులు ఏర్పాటుచేసినారు. మొదలి 
నాగభూషణశర్మగారు. ఏకవీర నవలపై విశ్వనాధ వైపు అప్పుడప్పుడు భయపడుతూ చూస్తూ 
ప్రసంగించినారు. వేదికమీదున్న విశ్వనాధవారు ఆతని బుజంతట్బి ప్రోత్సహించినారు, కాని 
మేమూహించినట్లు దుయ్యబట్టలేదు. 

వరంగల్లులోనూ, ఖమ్మంలోనూ అభిమానులు కొందరు పందొమ్మిది వందల అరవైలలో విశ్వనాథవారి 
రామాయణకల్పవృక్షకావ్వగానంతో పాటు ఉపన్వాసాల్ని కూడ ఏర్పరచినారు. వాటికీ నేను హాజరె 
మహదానందం పొందినాను. వారి ఉపన్వాసమైనా, కావ్యగానమైనా ఎంతోరక్తి కట్టేది. అదొకమధురానుభూతి. 

నేను వరంగల్లులోని ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌ కళాశాలలో అరవైలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నప్పుడు 
తరచుగా నేను విద్యార్థి సంఘానికి హితవరిగా ఉంటుండే వాణ్ణి. అట్లా ఒకసారి విశ్వనాధను మాకళాశాలకు 
ఆహ్వానించినాను. వారు దయతోఅంగీకరించినారు. వారిని స్వాగతించడం కోసం నేను రైల్వేస్టేషనుకు 
వెళ్లినాను. వారు రైలుదిగగానే ఎంతో వాత్సల్యంతో నన్ను పలుకరించినారు. నాతో ఉన్న పూర్వపరిచయాన్ని 
గుర్తుచేసుకున్నారు. మరునాడు అంటే 15-2-19 6 7నాడు మా కళాశాలలో విద్వార్దులూ, అధ్యాపకుల్ని 
ఉద్దేశించి రసవత్తరమైన ప్రసంగం చేసినారు. మాకళాశాల ప్రిన్సిపాలు పి.ఎల్‌.ఎన్‌.శర్మగారు సభకు 
అధ్యక్షత వహించినారు. నేను స్వాగతం పలికినాను. 


మనంకొంతవెనక్కి వెళ్లితే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ.లో చేరిన కొత్తలో, ఒకానొక 
మిత్రుని వివాహానికి నేనూ సుప్రసన్నాచార్యులూ కలిసివెళ్లి, తిరుగు ప్రయాణంలో విశ్వనాధను దర్శించడం 
కోసం విజయవాడలో ఆగినాము. వారి ఇంటికివెళ్లి వారితో కాసేపు సంభాషించినాము. వారెంతో ఆదరంతో 
మమ్మల్ని పలుకరించినారు. ఎన్నో విలువైన విషయాల్ని తెలిపినారు. సుప్రసన్నాచార్యులుగారు వారికి 
పూర్వపరిచితులే, నేను కొత్తవాణ్ణి. 

మనం 'మరికొంత వెనక్కివెళితే నేను హనుమకొండలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో 
కొంతమంది విద్వార్దులంకలిసి సాహితీ బంధు బృందం అనే సంస్టను స్టాపించినాము. దానికి కోవెల 
సుప్రసన్నాచార్యులు గౌరవాధ్యక్షులు. నేను ఉపాధ్యక్షుడిగా ఉంటిని. ఏ.లక్ష్మణ రావనే మరో తోటి విద్యార్ధి 
కార్యదర్శిగా ఉండేవాడు. ఈ సంస్టను విశ్వనాధవారే ఫిబ్రవరి *19 5 5 లో ప్రారంభించి ఆశీర్వదించినారు. 
సభకు ప్రజాకవి కాళోజి నారాయణరావుగారు అధ్యక్షతవహించిరి. ఈ సంసృతరపున ఎన్నో గొప్పగొప్ప 
సభలు, సమావేశాలు, సదస్సులు జరిగినాయి. ఆధునికాంధ్రసాహిత్య చరిత్రను ఒక మలుపుతిప్టే 
సుప్రసిద్దకావ్య సంచలనాత్మక వ్యాససంకలనాల్ని ఈ సంస్థ ప్రచురించింది. వాటిలో “చేతనావర్తం 
రెండుసంపుటాలు, అభ్యుదయకవిత్వానంతర ధోరణులు వంటివి ప్రసిద్దములు. 

ఇట్లా కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణగారితో నాకీ కొద్దిపాటి పరిచయభాగ్యం కలగడం 
నాఅదృష్టంగా భావిస్తుంటాను. తెలుగు సాహిత్య క్షేత్రంలో వారొక ఉత్తాలహిమశిఖరం. 


జయంతి- సెప్టెంబరు-2003 51 


కవిస[మాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారి 
చిన్నకథలు - నా అనుభూతి 


సి.ఎస్‌.రావు 


ఒక రోజు ఉదయాన్నే ప్రముఖవిద్వావేత్త సాహితీవేత్త డాక్టరు కొండలరావుగారు నాకు ఫోన్‌ చేశారు. 
“ఉప్పుండిసార్‌” అన్నాను. “విశ్వనాధ సత్యనారాయణగారి చిన్నకధలు మీరు చదివారా” అన్నారు 
“ఎప్పుడో రెండుమూడు కధలు చదివి ఉంటాను కాని విపులంగా తిరిగి చెప్పటంత గుర్తులేదు” అన్నాను. 


“పోనీలెండి, వారి చిన్నకధల పుస్తకం మీకు నేనిస్తాను. చదివి ఆకధల గురించి మీరో వ్యాసం 
రాయాలి” అన్నారు. నాకు ఒక పక్క ఆనందం మరోపక్క ఒకవిధమైన భయం. సత్యనారాయణగారి 
ముప్పైచిన్నకధలు చదివే అవకాశం వచ్చినందుకు ఆనందం. అంతటి మహోన్నత సాహితీమూర్తి కధల 
మీద నేను వాసం రాయగలనా అన్న భయం. ఒక్క క్షణం నిశ్శబ్దం తరువాత కొండలరావుగారి ఆదేశానికి 
జవాబుగా “వేను” అని మాత్రం అనగలిగాను. సహృదయులైన కొండలరావుగారు “అవును మీరే. 
మీరు కథకులు. మీకధలు నేను చదివాను. మీరు సత్యనారాయణగారి కథల మీద వ్యాసం రాస్తే కొత్తగా 
కధలా అందరిచేత చదివించేలా ఒక కధలా సాగిపోతుందని నా విశ్వాసం” అన్నారు. 


నాకు పాతికేళ్ళ క్రితం నాటి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. ప్రముఖ నాటక రచయిత డాక్టర్‌ 
కొర్రపాటి గంగాధర్‌ రావుగారు “ఆరనిపారాణి” నాటక వ్రాతప్రతిని, దానితో పాటు ఆనాటకానికి ముందు 
మాట రాయమని కోరుతూ నాకొక ఉత్తరం పోస్ట్‌లో పంపించారు. చదువుకుని వెంటనే డాక్టర్‌ 
గంగాధరరావుగారికి ఒక ఉత్తరం రాశాను. ఉత్తరంలోని సారాంశం ఏమిటంటే, ఒక్క “ఊరుమ్మడి బతుకులు” 
నాటిక మాత్రమే నేను రాశాను. మీరు ఎన్నో నాటికలు, నాటకాలు రాశారు. నేను కాలేజీ విద్యార్ధిగా 
ఉండగానే మీ నాటకం ““గుడ్డిలోకం” లో నటించాను. మీ నాటకానికి ముందు మాట రాయాలనుకొన్నది 
ఈ సి.యస్‌.రావు కాదేమో బహుశా ప్రముఖ చలనచిత్ర దర్శకులు సి.యస్‌.రావు గారిని 
అడగాలనుకున్నారేమో అంటూ డాక్టరు గారికి ఉత్తరం రాశాను. 


ఆయన ఒక్క వాక్యంలో జవాబిచ్చారు. నా నాటకానికి ముందు మాట రాయమని కోరింది - ఊరుమ్మడి 
బతుకుల రచయిత సి.ఎస్‌.రావు గారినే. ఆనాడు డాక్షరుగారి నాటకానికి ముందుమాట రాయడానికి 
ఎంతో ఇబ్బంది పడ్డాను. 

అలాగే ఈనాడు విశ్వనాధ సత్యనారాయణగారి చిన్నకధల మీద వ్వాసం రాయడానికి మరింత 
ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ విశ్వనాధ సత్యనారాయణ ఎక్కడ సి.ఎస్‌.రావు. కాకపోతే 
ఒక గొప్ప ఆనందం. ఒకటి, రెండు కధలు కాకుండా ఒక మహారచయిత యొక్క ముప్పై కధలను 
చదివి అర్దం వేసుకుని ఆస్వాదించి ఆ అనుభూతిని పొందే అవకాశం నిజంగా ఒక అరుదైన అవకాశం. 


ఆ అవకాశం నాకు కలిగినందుకు మనసునిండా ఏదో ఆనందం. మెదడునిండా ఏమి రాయాలి ఎలా 
రాయలి అన్న ఆలోచన. 


చదివాను. ముప్పై కధలు నాలుగు రోజుల్లో చదివాను. ఆ కధలు చదివిన నాలుగు రోజుల్లోనూ 
నాకు తెలీని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గురించి కొంతవరకూ 
అవగాహన చేసుకున్నాను. వ్యాసం రాయడానికి పూనుకోబోయే ముందు ఎందుకో మరొక్కసారి ఆ 
కథలను చదవాలనిపించింది. పరిశీలనా దృష్టితో చదివాను. ప్రతికధ కొత్తగానే తోచింది. నిజానికి అవి 
కధలు కావు. కావ్యాలు. కావ్యలక్షణాలు గల చిన్నకధలు. ఆవగింజంత మర్రిగింజనుంచి మహావ 
ఉద్భవించినట్టు ఒక్కొక్క కధనించి ఒకో కావ్యమే రూపు దిద్దుకోవచ్చు. చిన్న గుమ్మడిగింజ నాటితే 
పాదుగా పాకి పుష్టించి గుమ్మడి పళ్ళను కాసినట్టు ఒక్కొక్క కధనించి సాహితీ కుసుమాలు పూసి 
సాహితీఫలాలే కాయచ్చు. 

ఈ చిన్నకధల సంపుటిలో తొలికధ ““విస్కృతి” లో సుఖములు మరిగి సాధనను విస్మరిస్తే ఎంతటి 
గొప్ప కళాకారులైనా తమకళను మెరిచిపోతారనే సందేశాన్ని అందించారు కవిసమ్రాట్‌. ఆదరణ ఒక్కసారి 
ఉపకారమే అయినా ఒకేసారి అది మరీ ఎక్కువైతే శాపంగా మారే ప్రమాదం కూడా ఉందని తెలుస్తుందీకధలో. 
52 


అసలు కధను ఎక్కడ మొదలు పెడతారో ఎలా నడిపిస్తారో ఎలా ముగుస్తుందో పాఠకుని ఊహకందదు. 
వారికాలంలో బాల్వ వివాహాలు పరిపాటి. చాలా కదల్లో పెళ్ళి కూలుళ్ళందరూ పది, పదమూడు సంవత్సరాల 
సరసు కలహరం 

““భావనాసిద్ది కథలో ఊర్మిళా లక్షణ స్వాములు మేనత్త మేనమామ బిడ్డలు. దగ్గర పోలికలుగల 
వాళ్ళు. ఊర్మిళకు తాను అందగత్తెననే నమ్మకం. లక్షణస్వామికి తాను అందంగా ఉన్నానని ఊర్మిళ చేత 
అనిపించాలనే తాపత్రయం. చాలా విచిత్రంగా ఈ కధను నడిపి స్త్రీగా అలంకరించుకున్న లక్ష్మణన్వామిని 
చూసి ఊర్మిళ ఎంత అందంగా ఉన్నావే అంటుంది. ఆనాటి నుంచి ఊర్మిళా లక్ష్యణాస్వాముల మధ్వ 
మరింత (ప్రేమ పెరిగినది. ఊర్మిళ తన ఓటమిని ఒప్పుకుంది. ఇదొక చిత్రమైన కధ. పురుషునిలో కొన్ని 
స్త్రీ లక్షణములు, స్త్రీలో కొద్దిపాటే పురుషలక్షణములు ఉండడం. అందమేమో అనిపిస్తుంది. 

“పరిపూర్తి” కదలో సత్యనారాయణగారు చంద్రశేఖరరావు అనే ఒక గొప్ప మానవతావాదిని సృ 
ప్టేంచారు. రాధ అనే ఒక గుడ్డిపిల్లను చంద్రశేఖరరావు పెళ్ళిచేసుకుంటారు. వారిద్దరి మధ్య అనురాగం 
పెరుగుతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. తాను గుడ్డిదానినని, తాను నలుపని అనుకునే రాధకు 
ఆ బాధను తొలగించాలని చంద్రశేఖరరావు సర్వవిధాలా ప్రయత్నిస్తారు. రాధ తల్లి అవుతుంది. బిడ్డను 
కంటుంది. అబ్బాయి కళ్ళు మీకళ్ళలాగే ఉన్నాయటగా అంటుంది చంద్రశేఖరరావు భార్య. చంద్రశేఖరరావు 
నవ్వుకుని “అబ్బాయి నికు కళ్ళు తెచ్చినట్లున్నాడు” అన్నాడు. దః చిన్న వాక్యంలో ఎంతో ఖావం 
ఇమిడివుంది. రాధ చూడలేని లోకాన్ని రాధబిడ్డ చూడగలడు. రాధబిడ్డ లోకాన్ని చూస్తే రాధ చూసినట్టే 
ఆలోకాన్ని. ఇంత భావగర్భతంగా కధను ముగించడం కవిసమ్రాటీకే చెల్లిందేమో అనిపిస్తుంది. 


“దోభము”” కథ చాలా చిన్నకధ. ఒక బిచ్చగత్తె అందమైనది. ఒక కలిగిన కుర్రాడు ఆమె అందాన్ని 
చూసి ఒక రూపాయి ఇవ్వబోతే ఆమె తిరస్కరించి వెళ్ళిపోతుంది. స్త్రీ బిచ్చగత్తె అయినా తన గౌరవాన్ని, 
ఆత్మాభిమానాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటుందో ఈ కధలో స్పష్టమవుతుంది. 

“జమిందారు కొడుకు” కధలో పేదింటి పిల్ల పున్నమ్మ రాజారావు అనే ఒక చదువుకున్న కుగర్రవాని 
భార్య కావడం, అతను ఇంగ్లాండుకు వెళ్ళిపోవడంతో పున్నమ్మ కష్టాలు ప్రారంభం కావడం, రాజారావు 
మేనమామ ఇంట్లో ఉంటున్న పున్నమ్మ యింటినుంచి గెంటివేయబడడం.. ఈ కధలో పెళ్ళిచేసుకుని 
భార్యలను వదిలేసి విదేశాలలొ స్టిరపడిపోయిన ఈ తరం యువత మనకు గుర్తుకు వస్తుంది. కాని కథ 
ముగింపులో సత్యనారాయణగారు ఒక జమిందారు కొడుకు ఆదరణను పొందిన పున్నమ్మ ఒక బిడ్డకు 
తల్లి కావడం, తన భర్త రాజారావును చూడగానే జమిందారు కొడుక్కి తనకీ పుట్టిన బిడ్డను కూడా 
మరిచిపోయి భర్తతో వెళ్ళిపోవడంతో కధముగుస్తుంది. ఈ కధలో పున్నమ్మ అనే స్త్రీ పాత్ర ఎంతో స్వేచ్చగా 
వ్యవహరిస్తుంది. ఎక్కడా సనాతన ధర్మోద్దారకుడు అనిపించుకున్న సత్యనారాయణగారు ఈ పాత్రను 
విమర్శించలేదు. తప్పుపట్టలేదు. కవిసమ్రాట్‌ విమర్శకులకు యిది మింగుడు పడని కధ. 


“నీరుణం తీర్చుకున్నా” కధలో పిల్లలులేని దంపతులకు యిరుగుపారుగు వారి పిల్లల పట్ల ఎంత 
ప్రేమ పుట్టుకొస్తుందో, పారుగింటి పిల్లలను తమ పిల్లలుగా భావించడం వలన వచ్చే యిబ్బందులు, 
ఎదురయ్యే సమస్యలు స్పష్టమవుతాయి. కన్న ప్రేమకంటే పెంచిన ప్రేమ ఎంత గాఢమైందో ఈ కథలో 
స్పష్టం చేశారు సత్యనారాయణగారు. పరాయిబిడ్డను తమ చేతుల మీదుగా పూడ్చిపెట్టి తాము బిడ్డను 
కని బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు అందివ్వడం జరుగుతుంది. పసిపిల్లల మరణాలు పారకునికి 
బాధగానే వున్నా స్నేహబంధం ఎంత గొప్పదో ఈ కధలో స్పష్టమవుతుంది. 


“తరోధానము” కధలో మహాశ్వేత, నీలలోచనులు దంపతులు. మహాశ్వేతకు అలంకరణలంటే 
ఇష్టములేదు. నీలలోవనుడికి అలంకరణలంటే ఇష్టం. వారి విభిన్నమైన అభిరుచులు. నీలలోచనుడు 
మహాశ్వేతకు పదహారేళ్ళు వచ్చేసరికి మరణించాడు. మహాశ్వేత అన్నగారి మిత్రుడు రాధారామ్‌ ఆమె 
జీవితంలోకి ప్రవేశిస్తాడు. వారి ఇరువురి అభిరుచులు కలుస్తాయి. నీలలోచనుడిని మరచి మహాశ్వేత 
రాధారామ్‌కి చేరువై భార్య అవుతుంది. ఈ కధలో కవిసమ్రాట్‌ వితంతు వివాహాన్నే ప్రోత్సహించారు. 
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కవి కూడా మారడం ఒక సహజ పరిణామం. ఈ కథ 
ద్వారా సత్యనారాయణ గారిలో ఒక సంస్కర్త కూడా కనిపిస్తాడు. 


జయంతి-సెపెంబరు-2003 53 


మచ్చుకి కొన్ని కదలు వివరించాను గాని, అన్ని మచ్చుతునకలే యీసంపుటిలో. 

కర్మసైద్దాంతాన్ని నొక్కిచెప్పే కథ “పుణ్యప్రేమ' . తల్లిదండ్రులప్రైమ నిష్కల్మషమైతేనే వారిశిశువులు 
ధీర్షాయువులగుదురని వివరిస్తారీ కధలో. 

“పరిశోధకులు” వ్యంగ్యకద. ఆరోజుల్లో యింగ్రీషు భాషమీద జనానికి ఎంత మమకారం వుండేదో 
చాటి చెప్పిన కధ. ఇంగ్లీషు నేర్చిన వాళ్ళే మహామేధావులు, గొప్పవాళ్ళు అనుకొనే ధోరణి మీద సెటైల్‌. 

“య్యో-ర్జిషఖెయ్‌” కధ చదివితే సత్యనారాయణగారు ఎంతటి పరనా సక్తి గలవారో స్పష్టమౌతుంది. 
వారికి విదేశీ సంగీతం పటగల అవగాహన, నిగ్రోజుతివారి జీవిత విధానాలూ, సంగీతమునందు వారి 
ప్రతిభ, వారిదేశభక్తీ మొదలైనవాటి పట్టగల అవగాహనా తేటతెల్లమైనాయి యీ కధలో. 

తన దేశాన్ని తాను ప్రేమించడం సహజమే. తన దేశాన్ని ప్రేమించే మరో దేశభక్తున్ని గౌరవించడం 
ఆ వ్యక్తిని కధావస్తువుగా తీసుకోవడం “కవిసమ్రాట్‌” ప్రత్యేకత. ఆ దేశభక్తుడు పాడిన గీతాన్ని కూడా 
యీ కధలో పొందు పరిచారు సత్యనారాయణగారు. 

“డయాన్‌థస్‌” గ్రీకుకధ. సత్యనారాయమగారి కాల్పనిక శక్తికీ - ఈశ 5 ఎంత చెడ్డదో చెప్పడానికి 
యోీోకధ నిదర్శనం. 

కాళిదాసు అపకీర్తి చాలా గొప్పకధ. యుగయుగాల సాహితీ ఉద్దండులను వివరించడానికి యీ 
కధలో సత్వనారాయణగారు ప్రయత్నించారు. 

(బ్రహ్మ వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు నాలుగు యుగాలకు వాజ్మయ లోకాలకు బ్రహ్మలైనారు 
అంటారు సత్యనారాయణగారు. 

మాక్తీ దుర్గంలో కుక్క! వర్ణసంకరాన్ని నిరసిస్తూ - జాతి సంకరం, కులసంకరం జరిగితే సంభవించే 
పరిణామాన్ని వివరిస్తూ సాగిన కధయిది. 

“జీవుని యిష్టము”, "గోల్‌ మహల్‌” నియంతలను నిరసిస్తూ - నియంతలను ఎదిరించే సాధారాణ 
వ్యక్తుల్ని అభినందిస్తూ సాగిన కధలు. చావు సహజంగా రావాలని, ఆత్మహత్యను నిరశించే కధ గోల్‌మహల్‌. 


“ద్విజాత” ఒక సినిమానటి పై కధ. సినిమా నటీమణులలోను, నటనలోనూ ఎంత కృత్రిమత్వం 
అసహజం వుంటాయో వివరించారీ కథలో సత్యనారాయణగారు. 


“కపర్ది” ఓగొప్పకధ. అభ్యుదయ వాదం, మానవతావాదం కలబోసిన కథ. నీవు మహాపురుషుడవని 
ప్రశంసించవలయునో, కులభ్రష్టుడవని నిందింపవలయునో నాకు తెలియుటలేదంటాడు రచయిత. 


“ఏమి సంబంధం” మరో గొప్పమానవతా బంధాలకు, సంబంధాలకు సంబంధించిన కథ. మనుషులు 
ఎప్పుడు, ఎందుకు ఎలా కలుస్తారో ఎలావిడిపోతారో, చివరకు ఎలాకలుస్తారో తెలియజెప్పేకధ. 


అలాగే విప్లవకారుడి భార్వకు అత్తింటిలో వుండే గౌరవం - ఆమెపై కుటుంబ సభ్యుల అమానుష 
ప్రవర్తనా - భర్తలేకపోతే స్త్రీ కి దక్కే గౌరవ మర్యాదలు శకుంతల విధికి ఎవరు కర్తలు? కధలో చిత్రించారు, 
ఎంతో సహజంగా కవిసమాట్‌. 


“ఆద్యంతములు” మరోగొప్పకధ. కవిసమాట్‌కు ఎంతటి వైదిక వాజ్మయ అవగాహనగలదో 
స్పష్టమవుతుంది. అంగిరశ్ళీలి ఒక విధంగా నాస్తికుడు. మృత్యువును జయించినవాడు. కాని చివరకు 
మరణిస్తాడు. దేవుడున్నాడన్న వాదనను బలంగా చెప్పిన కధయిది. 


“ఉరి” కధలో Me పేదవాడికి యీ సమాజంలో బతకడం కంటే జైలే సుఖమని, ఉరిశిక్ష 
పేరున కొన్నాళ్ళైనా తిండికి లోటులేకుండా బ్రతకవొచ్చని సారాంశం. ఇది ఒక వ్యంగ్యకధ. 

“ముగ్గురు బిచ్చగాళ్ళు గమ్మత్తైన కథ. మాఫియా గేంగ్‌ల గురించి, అండర్‌గ్రౌండ్‌ డాన్స్‌ గురించి 
చాలా గుంభనంగా చెప్పబడిన కథ. మధ్య తరగతి సంసారులు తప్పమిగిలిన వాళ్ళంతా ఏదో రకమైన 
బిచ్చగాళ్ళేనని, బిచ్చగాళ్ళ యీ వ్యవస్థను నిర్దేశిస్తున్నారని నిరూపించిన కథయిది. 


54  జయంతి-సెప్లెంబరు-2003 


“దొరగారు దివాన్‌జీ” పెద్ద కుటుంబాల్లో ఎటువంటి రహస్యాలు వుంటాయో, ఆ రహస్యాల 
మూలంగా ప్రజలకు కలిగే యిబ్బంది, వివరించబడింది. 

“వెలుగుమెట్లు'' లో మనస్ఫూర్తిగా సన్యహించిన సన్వాసులకు, సన్యాసం వృత్తిగా స్వీకరించిన 
వారికి తేడా చెబుతూ ఎంతో అందంగా చిత్రీకరించిన కధ. 

“జూ” కధ చిత్రమైన కధ. నన్నయగారు, కవిసమ్రాట్‌ ఓ జూను సందర్శించడం. వారి సంభాషణ 
-జూ లోని విచిత్ర సంఘటనలు. ఆంధ్రులకు గతంలో ఎటువంటి గుర్తింపు వుండేదో చెప్పారు విశ్వనాధ 
సత్యనారాయణగారు యీ కధలో. 

“ఇంకొక విధము” చక్కని గల్పిక. ఒక మంచినటుని భావన. కొత్త నటుని భయం చిత్రించిన 
గల్సికయిది. 

“సప్తాశ్ళము”” కధలో మానవచరిత్ర విప్రవముల యొక్క సమాహారమే అంటారు. ఏడుగురు 
విప్రవకారులు తమతమ చివరి వాజ్ఞూూలములే యీ కధలోని ప్రట్వేకత. 


3 


“దామర గ్రాహిణి ” అంటే వింజామర వీచేది. అతి అంతఃపుర ఉద్యోగం. విదేశీ చామర గ్రాహిణి 
ఆంధ్రదేశానికి వచ్చి ఒక ఆంధ్ర చక్రవర్తి ఆస్థానంలో చేరింది. ఆమె ఎంత అందగత్తె అయినా ఆ చక్రవర్తి 
చలించలేదు. చక్రవర్తి నిగ్రహశక్తిని చాటి చెప్పిన కధ. 


“అల్లాకేఫకీర్‌” మంచి కనువిప్పు కలిగించే కధ. బయటకు పరమ భాగవతోత్తములుగా కనిపిస్తూ 
లోలోపల ఎంతటి దుర్భ్శార్గానికి ఒడికట్టివాళ్ళుంటారో వివరించడం జరిగింది యీ కధలో. 


మొత్తంగా పరిశీలిస్తే - ముఫై కధలు వేరువేరు కథావస్తువులపై రచించారు కవిసమ్రాట్‌. గొప్ప 
వస్తు వైవిధ్యం, శిల్ప వైవిధ్యం, విషయవైవిధ్యం కనిపిస్తాయి యీ కధల్లో. ఈ కధలన్నీ చదవడం వల్ల 
కధలు ఎన్ని రకాలుగా రాయొచో కూడా అవగతమౌతుంది. కవిసమ్రాట్‌ ఈ కధలు రాయడంలో ఎంత 
పర్వస్వతం[తులో గోచరమౌతుంది. 


వ్యాససూచి అనే గ్రంధంలో నేల నూతల శ్రీ కృష్ణమూర్తిగారు వ్యాసం అంటే విస్తరణ, విశదీకరణ 
అని వివరించారు. అందుచేత నేను యిదివ్వాసం అనుకోవడం లేదు. ప్రతి ఒక్క కధగురించి ఓ వ్యాసం 
రాయొచ్చు నిజానికి. 


యీ రచన కేవలం - కవిసమ్రాట్‌ విశ్వనాధ సత్వనారాయణగారి కథలు చదివాక నేను పాందిన 
వసానుభూతినీ, సాహితీ విందు మాధుర్యాన్ని మీకు కూడా పంచి పెట్టడానికి చేసిన ప్రయత్నమే యిది. 


జయంతి-సెపెంబరు-2003 55 


మధ్యాక్కజల్తో విశ్వనాథ 


ల్లా ఆచార్య తరుమల 


ఒక నాస్తికుడు పరిపూర్ణ కవి కాలేడు. కది అనేవాడు తప్పక వేదాంత విషయ పరిజ్ఞాని కావాలి. 
గొప్పు తాత్తికాభినివేశ సంపన్నుడై ఉండాలి. అతనికి లోకంతో బాటు “అలోకంబగు పెంజీకటి కవ్వవ 
నెవందేకాక్సతి వెలుగు, నతని”తో నిత్య సంబంధం కలిగి వుండాలి. అలా కాకుండా, వేద పురాణోపనిషత్‌ 
శాస్త్రగత విజ్ఞానం లేకుండా తన కాలాన్ని, తన చుట్టూవున్న సమాజాన్ని మాత్రమే వర్ణించే కవి. ఎంతటి 
ప్రతిభావంచుదైనా ఆవది కవిత్వం పాక్షిక సత్యమే అవుతుంది కానీ పరిపూర్ణ సత్యం కాలేదు. ఎందుకంటే, 
అటువంటి కవిలో తెలియని విషయాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ప్రాచీనుల్లో నాస్తిక కవులెవరూ 
కనిపించరు. కవ్పుకే కాదు రాజులు కూడా ఏదో ఒక మహాశక్తిని విశ్వసించి, పూజించి, ప్రోత్సహించిన 
జ 
క్‌ 


వారే. అందుకే, లటువంటి వారి రచనలు, నిర్మాణాలు వేటికీ శిరోధార్వమవుతున్నాయి. కారణం వాటిలో 
క్ష కిహతమైన ఆత్మ శక్తి. అటువంటి సంప్రదాయ కవికోటికి చెందిన 
నారాయణ గారు. ఆయన రచినలన్నిటా ధర్మధ్వని ప్రతిధ్వనిస్తుంది. 
ఫలిస్తుంది. ఆయన జీవితంలో, వ్యక్తిత్వంలో, కవిత్వంలో ఇహ-పరాలు 


వుండే శాశ్వత ధర్మ ప్రతిష్ట అ 
చివరి ఆంధ్రమహాకవి వ్రీవిశ్సనాధ 
ఖారతియ బుపషిసంప్రదాయం మ 

సంగమించాయి. వాక్కు - బ్రహ్మవాక్కు అయ్యింది. దానికి చమత్కారం ఊపిరి అయ్యింది. ఆ పరిపూర్ణ 
మేధాసంపద తన పారకుల్ని లానే స్పప్టించుకుంది. విశ్వనాధ సాహిత్యం అందరికీ కాదు. అందరిదీ. 
అదో జీవనది. ఎవరి అవగాహనం వారిది. నిజానికి ఏ మహావిషయమైనా అంతే! అదే ఆధునికాంధ్ర 


సాహిత్వ రంగంలో విశ్వనాధ వారి విశిష్టత, ప్రత్యేకత! 


నటన 
(1 


PA 
(Co 


షా 


ధరణీ సురుడు ప్రశాంతుడు 
గురుభక్తుడు శుచియు గల్పకుడు పూర్వాకవీ 
శ్వర వాక్రయోగ దక్షుడు 
కరుణామతి యెవ్వడతడు కవియన బరగుర్‌!! 
అనే అప్పకవి/కవినిర్వచనానికి చక్కని ఉదాహరణ విశ్వనాధవారు. ఆయన తాత్తికాభినివేశాన్ని, 
భక్తి పారవశ్యాన్ని, దైవంతో ఆయనకు గల బాంధవ్యాన్ని, జనన మరణాల మీద ఆయనకు గల సాధికారిక 
భావాన్ని, సంసార-నిస్నారాల మీద ఆయనకు గల అవగాహనాన్ని- ఆయన రచించిన మధ్యాక్కణ 
కావ్యసంపుటి ద్వారా తెలుసుకొఎచ్చు 
మధ్యాక్కజ ఛందస్సులో విశ్వనాధ వారు రచించిన పది శతకాల సంపుటి విశ్వనాథ మధ్యాక్కణిలు. 
ఇందులో శ్రీగిరిశతకం, శ్రీకాళహస్తి శతకం, భ[ద్రగిరిశతకం, కులస్వామిశతకం, శేషాద్రిశతకం, 
(ద్రాక్షారామశతకం, నందమూరు శతకం, నెకరుకల్లు శతకం, మున్నంగి శతకం, వేములవాడ శతకం - 
అని 10 శతకాలున్నాయి. లంటే 1000 పద్యాలు. వీటిలో 4 వైష్ణవపరంగాను, 6 శైవపరంగానూ 
ఉన్నాయి. విశ్వనాధ వారికి శైవ, వైషు మత భేదం లేదనటానికిదే ఉదాహరణ. అందుకే ఒకసారి నేను 


శైవ వైష్ణవ దేవాది దేవ సేవ 
జేయ (బహ్మావతారుడై క్షితిగవీంద్రు 
డయ్యెనో! తనయింటి పే రయ్యె విశ్వ 
నాధ, సత్యనారాయణ సామ మయ్య 
అని విశ్వనాధ వారిని త్రిమూర్త్యాత్మక స్వరూపులు గా కీర్తించాను. మధ్యాక్కజ పద్యాలు, శతకాలు 
ఆయన ఆస్తిక్య భావాలకు అక్షర దర్పణాలు. 
దృశ్యమానమైన యీ విశ్వసంస్థ అధిభూతం, ఈశ్వర సంస్ట అధిదైవతం, జీవ సంస్థ ఆధ్యాత్మం. 
అధి దైవం నుండ అధిభూతం, ఈ రెండింటి నుండి ఆధ్యాత్మ సంస్థ వెలున్నాయి. ఆధ్యాత్మ సంస్థ 
ద్వారానే ఈశ్వర. విశ్వ సంస్టల్ని గూర్చి తెలుసుకోవలసి వుంది. అంతకంటె గత్వంతరం లేదు. నా న్య 
2 పంధా! అందకే మానవుడి కెంత తెలివున్నా భగవత్తత్త్వం ఏమిటో తెలియకపోతే పరమ చరమ 


రర జయంతి-సెప్టెంబరు-2003 


లక్ష్యం సిద్దించదు. ఆ విషయం రూడిగా తెలియటం పల్లసే విశ్వనాదవారు పరతత్త్వం వైపు మొగి 
కచనలు సాగించారు. 
ఈమేని త్రాసుతోదూచుచున్నాన యీవైపు మొగ్గు 
స్వామి క్రమముగా దగ్గిపోయె భవద్దిశ కొగ్గి 
యీమేను కాకీక బరువు లేదాయె నీవె తూగెదవు 
సోమ కిరీట ట్రీ శైల మల్రికార్డున మహాలింగ! 
ఇదో శరీర తులాభారం. ఈ శరీరంతో ఈశ్వరుని తూవటం. ఈశ్వరుడే తూగాడి శరీరం కాకీకలా 
తేలికైపోయింది. దాంతో అయ్యిందా? మరో సందేహం పట్టుకుంది - 
చచ్చు 1 అ ఇ భు 
హరా! నన్ను నే నీకు సర్వమర్పించి నప్పటినుండి 
బరువు దించిన యట్టులుండి దేలిక పడితినుమేశ! 
ఇక్కడ వరకు పర్వాలేదు - వెంటనే “బరువు నాయది నాకు నెత్తిన పాపమ్ము కలదా యరయంగ 
నేర శ్రీకాళహస్తీశ్వరా! మహాదేవా!” ఈ విచికిత్సలో కంర దఘ్నంగా పశ్చాత్తాప భావం వెల్తువెత్తింది. 
“అయ్యయో! పాపపుటూహలందు పుణ్యపు టూహ లేరుటయ్య నా బ్రతుకు శ్రీ కాళహస్తీక్టరా! మహాదేవ!” 
అనటమే కాదు 
కాళ్లను బడ్డ పామెట్టు లైనను గరవకపోదు 
గూళ్లయ్యె నామేను పాముల కటంచు గూర్చుండబోకు 
సుళ్లైన నామన్కి జేయ బోకువె సున్నకు సున్న 
పళ్ళికి హళ్ళి శ్రీకాళహస్తీశ్వరా! మహాదేవ! 
అని శారీరక విషబంధాల్ని వెల్లడిస్తూ వేడుకుంటారు. గూళ్లయ్యె నామేను పాముల కనటంలో 
9 
ఈణ్టరాద్దైత స్టితి ద్యోతకమవుతుంది. అందుకే - 
ఈ విలక్షకామైన దేహమున్‌ నాకు నిచ్చితి నేను 
నీ వెంబడి వచ్చువేళ నన్ను క్షణింపగా నే మొ 
దైవమా! దూకిరావచ్చు మరియడ్డు దారులు గలవు 
కావలెనన్న, భీమేశలింగ! ద్రాక్షారామ సంగ! 
ఇది విలక్షణమైన శరీరం. దీనిలో అన్నీ సాధ్యం కావు. దీనికి పరిమితి వుంది. ఈశ్వర శక్తి 
అపరిమితం కాబట్టి ఏదారినైనా దూకిరావచ్చు - ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే - 
యే యధామాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం 
మమ వర్హ్మాను వర్తంతే మనుష్యాః పాద్ద సర్వశః! ! 
శ్లోకం సుళ్లు తిరిగింది. ఈశ్వరునికి అడ్డదారుల్లో దూకి రావచ్చునని విశ్వనాధ వారి సలహా! 
ఈశ్వరుడంత వె(ర్రివాడా? ఇటువంటి సలహాలు అతనెందుకు వింటాడు? కధ మళ్లీ మొదలై, విశ్వనాధ 
వారిలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకోవటం సామాన్వమయ్యింది - ఇంక ఈశ్వరుని దుయ్యబట్టటం 
మొదలు పెల్టారు- 
నన్ను గాదనుటకు వీలులేదురన్నా! లోకమందు 
నెన్ని దుర్గుణముల వుండవలయు దండ్రి! యన్నియుండి 
అన్నిటికిం దలకట్టుగా నున్నదయ్య పట్టుదల 
యన్నలా! నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!! 
“అపిచేత్‌ సుదురాచారో భజతే మా మనన్యభాక్‌ 
సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యృవసితో హి సః !!” 


జయంతి-సెపెంబరు-2003 _57 


గీలారమైన తానొక దుర్గుణాల పుట్ట. తలకట్టుగా పట్టుదల. అది, దేన్నయినా సాధించటానికి 
కాపలిన అర్హత. అందుకే, ముందు మంచిగా - “మృడ! జీవగత భవదూహ సంస్కారమిది తొలగింపు 
మని” తర్వాత కొంచం కరకుగా “నను స్వీకరించి యీ పీడ వదిలించు కొమ్ము హరహరా!” అని 
సలహాయిస్తారు. అంతేకాదు 
ఒక్కదాసికి మై కొకిబికి సరిజేయుటొక గొప్ప గాదు 
కక్కసించిన సుయోధనుని మనసు వంకర దిర్చలేదె 
ఒక్కడా! నాయెద వేయిమంది దుర్యోధనుల్‌ గలరు 
చిక్కించుకోరాదె, వేంకటేశ్వరా! శేషాద్రినిలయ!! 
అంటారు.... ఇలాగే పూర్వసాహిత్యంలో కవిరాక్షసుడొకడు మహావమత్కారంగా - 


కరినేలింది హుళక్కి, ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద 
బ్బర కాకాసురునిం గటాక్షమున జేపట్టిం దబద్ధం బహో! 
శరణన్నన్‌ బగవాని తమ్మునికి రాజ్యంబిచ్చు టల్‌ కల్లయి 
త్తరి నన్నేలిన నిక్కమీ కధలు, కృష్ణా! దేవకీ నందనా!! 
అంటూ భగవంతుని నిలేశాడు. విశ్వనాధవారి పక్షం కూడా అదే! ఏవిధంగానూ మాట వినకపోయే 
సరికి విరక్తి. 
“నమ్మితి నుపనిషదర్హముల్‌ నిన్ను నమ్మితి, నిన్ను 
నెమ్మెయి నమ్మనో నీవు చేసెడి దేమియు లేదు” 
అనటమేకాదు - “నీవు నా మనసులో నుండి యెపుడు కంరే కాల! తొలగి పోవను నొక తృప్తి 
విడిచి నీవల్ల పొందినదేమి? పావనంబైన నీ వెల్లు చూపించు పాపాన బోవు” అని కూడా అంటారు. 
ఇందులో నిస్సాార్దమైన, అనన్యమైన యీశ్వర చింతన వుంది. ఈ అనన్య చింతనా విశేష నిస్పృ్ర 
హతోనే విశ్వనాధ మరో అడుగు ముందుకు వేసి యిలా అంటారు . 


బొట్టు కాటుక పెట్టి నీవు పిలిచిన పాలుపేమి లేదు 
వట్టి నాయంతనే నిన్ను పట్టుక ప్రాకులాడెదన 
యిట్టె నన్‌ సరిగ పొమ్మన్న జేసెడి దేమియు లేదు 
రట్టగు, నందమూర్శ్నిలయ!విశ్వేశ్వరా! కులస్వామి!! 


జీవేశ్వర సంబంధం మానసిక వ్యవహారమే కానీ లౌకికమైన పేరంటం కాదు. లోకంతో సూర్యుని 
కేమిపని? కానీ సూర్వుడు లేకుండా లోకం ఉంటుందా? ఈశ్వర జీవస్టితి కూడా యింతే. భాగవతంలో 
గజేంద్రుడు కూడా “కలడు కలండనెడు వాడు కలడో లేడోడొఅని సందేహించటం లోని ఆర్తి చాలా 
గొప్పది. విశ్వనాధ వారి స్టితి కూడా అదే. 


నీవు లేవన లేవంచు వాదించు నిర్భయ దైత్య 
భావంబె మేలనిపించు, నీవు కన్సడుట నిశ్చయము 
భావించి యున్నావటంచు మేమేమి బావు ము? 
సేవోరు మతి దక్క, వేంకటేశ్వరా! శేషాద్రినిలయ!! 


అని నిర్భయ దైత్య భావమే సరియైన దేమో అనుకుంటూ 
“ఎంచి నీవిట్టులుందువని యంచును, నిచ్చోటనుందు 
వంచును నియమంబు లేని యపుడు, లేవనిన దప్పేమి? 
వంచన యెవరికి?” అనికూడా *” “రు. 


“కొలువులోని కంబము చీల్చి గుండె చించి రా నీపని-” అని తదాగత రహస్యాన్ని కూడా 
ఆవిష్కరిస్తారు. ఈశ్వర విద్య అంతా హృదయ విద్య. “భిధ్యతే హృదయ గ్రంథిః ఛిద్యంతే సర్వ్ససంశయాః” 
గుండె చీల్చుకుని చూస్తేనే గాని పావనమైన ఆ వెలుగు కనిపించదు. 


వర జయంతి-సెప్టెంరు-2003 


వాన్స్‌ 
చచ్చిపోయిన వాది గూది యేమి యోజన వేసినాను 


ఇచ్చుట వార్తేక యేమి? యిచ్చట నే నుండి యేమి? 

యిచ్చట నిదియంచు దెలియు దెకియరాదిచబ నదేమొ 

యచ్చలు నందమూర్నిలయ! 

- అంటూ జీవితం మీద సింహావలోకనం చేసుకుంటూ ““పులిమీది పుటనా నిత్య మృత్యువు 

భయమికేమి? ముక్తి వ్రతంబు నిట్రుపవాసముల్‌ ' అని ఆ మృత్యు భయాన్ని సమీక్రించుకుంటూ - 

మృతి గల్లు నన్న దానికి భయంపడ నేనింతయ్రైన 

మృతి వేళలో భయంపడుదునో యన్నదే భయంబయ్యె 

మృతి యెన్ని పూర్వ జన్మములయందు నయ్యినాొ యలవాటు 

శ్రితరక్ష! కాలేద, వేంకటేశ్వరా! శేషాద్రెనిలయ!! 


చావటమనేదొక అలవాటుబ! ఎన్ని పుట్టుకలు తెలిస్తే యీ మాట అనగలుగుతారు? అందుకే 
తరుణోపాయాన్ని తెలియజేస్తూ -“ మృత్యువు నాడెదరేలి ఉన్న మృత్యువు కంటె మిత్రమున్నదే 
యున్నన్ని నాళ్లు నిన్నెంచుచున్నచో, భద్రగిరి పుణ్యనిలయ శ్రీరామ!" అని తారక మంత్రోపదేశం 
చేస్తారు. ఇది సంసార చక్రం. చావు పుట్టువులనేకం తిరిగి పోతూనే వుంటాయి. దీనికి మనయేవ 
మనుష్వాణాం కారణం బంధమోక్షయోః , మనస్సేకారణం. అందుకే విశ్వనాధ - 


నీయీ శరీరముల్‌ నడుమ మనసు వంతెన కట్టియుండె 
నాయీ మనస్సుతో రాకపోకలు నడచుచునుండె 

నాయయ్య! నన్ను నీ కడకు లాగుక నడిమి వంతెనను 
రాయించు, నందమూర్ష్నిలయ విశ్వేశ్వరా! కులస్వామి! ! 


అంటూ ఇహ-పరాలకు మనసుని వంతెనగా అభివర్ణిస్తారు. ఈ రాకపోకల్లో సాధించినదేమిటో 
తెలియదు. ఏ మానరక్షణకు ఏ వస్త్రం పేసుకున్నామో తెలియదు. 


పలపల పుట్టుకల్‌ చావు లాసులోపలి కండె వోలె 
సిలుగులై తిరిగితి గాని సుంత నేసిన బట్టలేదు 
చలమొప్ప నేటి కీమాత్ర నేతగా సాగెడు నిద్ది 
జలుగవో మన్నెదో, నెకరుకల్‌ ప్రాంత సిద్దాబ్దహేళి! ! 


ఇది శ్రీకాళహస్తిలోని “శ్రీ, సంచార విశేషం. ఒకానొక ఉపనిషదద్దసారం. ఇది క్షర-అక్షర - అవ్వయుల్లో 

క్ష బ్రహ్మోపాసనకు సంబంధించిన విషయం. ఆసులోపల కండె కావటం విశ్వనాధ వారి విశిష్ట వ్యక్తత్వం. 
అది నేస్తుంది కానీ నేయబడదు. క్షర తత్వమంతా నశించి పోతుంది. కాబట్టి, జన్మ ప్రాప్తించిన తర్వాత 
మృత్యుంజయత్వాన్ని సాధించటానికి యీశ్వరోపాసన చేయాలి. విశ్వనాధ ఈశ్వరునితో సాధర్మ్యాన్ని 
చెందుతూ - 

అంతయు నశించివోవునని రూఢియ్రనట్ట దాని 

వింతలు చూచి రమించునంత యోపిక లేదు నాకు 

వింతలో వింత బ్రతుకుట తప్పని విధియు, నీవలె గ్ర 

సింతు చేదును నేను నెకరుకల్‌ ప్రాంత సిద్దాబ్బహేళి!! 


ఈ వింతలో వింత వెనకాల ఉపనిషత్తు ఉంది. దాన్ని 
ఆశ్చర్యవత్ప్సశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తధైవచాన్యః 
ఆశ్చర్వవప్పైన మన్వః శ్రుణోతి - శ్రుత్వాప్యేనం వేదనచైవ కశ్చిత్‌! 


జయంతి-సెపెంబరు-2003 59 


అంటూ భగవద్గీత ఆవిష్కరించింది. విశ్వనాధ వారంత ఈశ్వరీయ జ్ఞానసంపన్నులు కనుకనే - 
నినుగూర్చి చడివితి దెలియ వచ్చెను నీ స్వరూపంబు 
ఘనులైన పెద్దల వలన విన్నాను గడగి యన్యులకు 
వినిపింప వలతినిగూడ, ననుభూతి విభవంబులేదు 
వెనుకొని నందమూర్నిలయ సంతాన వేణు గోపాల!! 
అని తనకు అనుభూతి విభవం లేదని వినయాన్ని ప్రకటించుకున్నా - ఈ విద్యలెల్ల నీ దరహాసముల్‌ 
గాన జిక్కితి వీనికి” అనిన సకల విద్యాసనాధులు వారు. ఈశ్వరుని గూర్చి యెంత తెలిస్తే - మనసులోపల 
ద్రవ్వినిన్ను మనోదర్పణంబునను గనుపించు నేరుపు కలుగునట్లుగా గనిపింపవే కరుణ కాల్వకట్టి శ్ర్వైల 
మల్లికార్డున మహాలింగ!ి అనగలుగుతారు? అంతేకాదు, ప్రకట మత్పాలంబు ఫట్టు మంచును బగిలి 
రావలయు అని కూడా అనగలుగుతారు? ఇక్కడే వుంది ఆత్మవిద్యారహస్యమంతా. మనోదర్పణంలో 
భాసించటం వెనక ఉపనిష్నతమాణం ఉంది. 
ప్రతిబోధ విదతం మతం అమృతత్త్వం హి విందతే 
ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతమ్‌!! 
అమృతత్వుమేమిటో తెలియబడిన తర్వాత మనో దర్పణం లో ఈశ్వరుడెలా సాక్షాత్కరిస్తాడో - 
క్రిందినుండియు బైదాక శ్వాస ద్వీర్టీకరించి తరు 
ణేందు చూడామణీ! పాము తోకపై నిల్చు చందమున 
బొందు వెన్నెముక వెంబడి బినాకంబు పూనియుంటివని 
యందునా, నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి! ! 
అంటూ విశ్వనాధ వెల్లడించారు. ఇది పరమ రహస్యమైన కుండలిని యోగ విద్వాస్వరూపం. 
విశ్వనాధ వంటి కవియోగులు తప్ప సాధారణులెవ్వరూ దీన్ని దర్శించి, ఆవిష్కరించలేరు. 


సోపాధికంగా, నిరుపాధికంగా, సాకారంగా, నిరాకారంగా ఈశ్వర విభూతిని అద్దం చేసుకుని, 
మనోనేత్రంతో దర్శించిన విశ్వనాధ వారు- 
ఏది కవ్వడికిని జెప్పినావొ మున్నెప్పుడో మనువు 
నూది చెప్పితి నంటిగాదె యప్పుడెట్లున్నావు? మూర్తి 
వాదంబు లేదిందు నీదైన పరమాత్మ వాదంబు గాక 
వ్రీదీప్తి జలరాశి వేంకటేశ్వరా! శేషాద్రినిలయ!! 


అంటూ దిగ్దేశ కాలావచ్చిన్నమైన పరాత్పర తత్త్వాన్ని అపారుషేయంగా ఆవిష్కరించారు. దీని 
వెనుక- 
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్వయమ్‌ 
వివస్వాన్‌ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్‌!! 
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజరయో విదుః 
సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప!!! 
అనిన గీతాచార్యుడు. నష్టవైైపోతున్న యీ బుషి విద్యనుద్దరించటానికే కవిగా ఒక 
నారాయణుడుద్భవించి, మధ్యాక్కజల్లో విశ్వనాధుడయ్యాడు. 
ఉద్దరే దాత్మనాత్మానం 
ఆత్మానమవసాదయేత్‌ 
ఆత్మైవ హ్యాత్మనో అ 


Kk kk xk 


60 జయంతి-సెపెంబరు-2003 





Vishwanatha Satyanarayana, Gunturu Seshendra Sharma, Indira Devi 
and others 





విశ్వనాథ కవిత - దానపద మూలాలు 
ఆచార్య తంగిరాల వెంకట స సుబ్బారావు 


నాగరికమ్రైన జాతిలో సంస్కృతి రెండురకాలుగా ఉంటుంది. జానపద సంస్కృతి, శిష్టసంస్క ఎ 

. ఈ రెండూ పరస్పురం పభావితమౌతూ ఉంటాయి. పలెపట్టులలో Sse ఉండే రెతుల 

కూలీల సంస్కృతి జానపద సంస్కృతి. దీనినే “గ్రామీణ సంస్కృతి” అనీ “కర్షక సంస్క లా అనీ 
కూడా పిలువవచ్చు. జానపద విజ్ఞానం(1011019) అన్నా ఇదే. 


“కవిసమ్రాట్‌” విశ్వనాధ సత్యనారాయణగారు మూర్తీభవించిన “ఆంధ్రత్వం” లేక “తెలుగుదనం. 
అంటీ ఆయన ఆంధుల గ్రామీణ సంస్క ఎతిని అతి సూక్ష్మంగా ప్రదర్శించే మహాకవి అని అద్దం. 
అసలు తెలుగుదనాన్ని ప్రదర్శించడం కోసమే ఆయన రచనలు చేశాడు. ఆంధ్రపౌరుషము, ఆంధ్రప్రశస్తి 
బుతుసంహారము లేక తెలుగు బుతువులు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెండ్లి మొదలైన 
లఘుకావ్యాలలోనే కాకుండా, రామాయణ కల్పవృక్షము పంటి మహాకావ్యంలో కూడా “ఆలుగుదనాన్ని తేక 
తెలుగు జానపదసంస్క తిని పుష్కలంగా ప్రదర్శించారు విశ్వనాధ. అందుకే “నాది తెలుగు రామాయణం” 
అనీ ప్రకటించున్నారు విశ్వనాధ. 


కావ్యంలో మూడు ముఖ్యాంశాలుంటాయి: 1. ఇతివృత్తం, 2. ఛందస్సు, 3.భాష్క విశ్వనాధలో 
ఈ మూడింటిపైనా జానపద విజ్ఞాన ప్రభావం ఉంది. విశ్వనాధవారు అసంఖ్యాకంగా రచనలు చేశారు. 
కావ్యం, నాటకం, నవల, కధానిక, వ్యాసం - విమర్శ మొదలైన అన్ని ప్రక్రియల్నీ చేపట్టారు. కావ్యప్రక్రియల్లో 
కావ్యఖండికలు, ఖండకావ్యాలు, లఘుకావ్యాలు, మహాకావ్యమైన రౌామాయణక్‌ల్పవుక్షం - అన్నీ వ్రాశారు. 
వీటన్నింటి మీదా జానపద విజ్ఞాన ప్రభావం ఉంది. 


1. ఇతివృత్తం - 19 2 5 మార్చినెల భారతిలో విశ్వనాధవారు బావకత్తె అనే ఒక జానపద గేయాన్ని 
ప్రచురించారు. అందులో ఒక జానపద గృహిణిని ఆమెభర్త జానపద భాషలోనే ప్రశంసించడం విషయం. 


““మొల్లపూలంటేను - ముడుసుకు పోతావు 
బంతిపూలంటేను - గంతేసి వతావు 
ఎంత సోకులాడివే - నీకాడ - ఎంత బావమున్నదే!” 


*' అంటూ ప్రారంభమవుతుంది ఈ జానపదగేయం. 


“భష్టయోగి” ఖండకావ్యంలో ఏజువాక అనే ఖండిక ఉంది. దీంట్లో - విశ్వనాధ కర్షక సంస్కృతిని 
ఎంతో ఆత్మీయంగా వర్ణించారు. ఏజువాక రైతులు జరుపుకొనే ఒక పండుగ - భూమిపూజ వ్యవసాయ 
ప్రారంభోత్సవం. తొలకరి వానలు పడగానే పాలేర్లు కొత్తబట్టలు కట్టుకొని, గుండెలకు గంధం పూసుకొని, 
నుదుట తిలకం దిద్దుకొని, ఎద్దుల్ని చక్కగా తంత. కతన; టె ముఖాలకు గంధం పసుపు 
కుంకుపులుపూసి, కోటేరు ఎత్తివెళ్లి, తూరుపు పొలాల్లో దున్నడం వర్ణించారు విశ్వనాధ. తెలుగు దేశంలోని 
అత్తాకోడళ్ల పోట్లాట, వారి మధ్య భర్త నలిగి పోవడం “కిన్నెరసాని వళ. లో చిత్రించారు. “బుతుసంహారంి” 
లేక “తెలుగు బుతువులు అంధ్రదేశ గ్రామీణ (్రకృతక్‌, తెలుగు సంస్కృతికి ఎత్తిపట్టిన మణిదర్చణం. 
జానపద సాహి హిత్యంలో ధర్మాంగద చరిత్ర అనే స్త్రీల పాట ఉంది. దీనిని ఆధారంగా “చేసికొని విశ్వనాధ 
వారు పున తనే గేయరూపకాన్ని రచించారు. ఆంధ్రప్రశస్తి లో *“చంద్రవంకయుద్ధం” అనే 
ఖండిక ఉంది. దీని ఇతివృత్తం పల్నాటి వీరవరిత్రలో ఒక ముఖ్యమైన అపూర్వమైన విషయం. 


అలరాజు మరణానికి నాగమ్మ నిమిత్త మాత్రురాలు మాత్రమే. అసలు కారకుడు న, 
అలరాజు తనకన్నా, తన అన్నపెద్దన్న బాదంరాజుకన్నా కూడా మహాబలశాలి అనీ, అతన్ని ఏవిధంగానైనా 
సరే కడతేర్పాలనీ నిశ్చయించుకొన్న బ్రహ్మనాయుడు,కేవలం బ్రాహ్మణులు భట్టు వెళ్లవలసిన రాయబారానికి 
సుక్షతియుడైన అలరాజును పంపించాడు. ఒక చిన్న పట్టుదల కారణంగా అలరాజుకు, పెద్దన్న 
బాదంరాజులకు, చంద్రవంక ఒడ్డున ద్వంద్వయుద్దం జరుగుతుంది. (బ్రహనాయుడు వెళ్లి వారిని వారిస్తాడు. 
అప్పుడు అలరాజు శక్తిని (గ్రహించి అతన్ని మట్టుపెట్టడానికి పన్నాగం పన్నుతాడు. అదే అలరాజును 


జయంతి -సెపెంబరు-2003 63 


గురజాలకు రాయబారిగా పంపడం. ఈ కథను మలంపలి సోమశేఖరశర్మ గారి నుండి విని తాను ఈ 
కావ్వఖండికను రచించానని విశ్వనాధ వారు నాతో స్వయంగా చెప్పారు. 


ఇక, రామాయణ కల్ప వృక్షంలో అడుగడుగునా తెలుగుదనం లేదా తెలుగు జానపద సంస్కృతి 
ప్రత్యక్షమవుతుంది. అహల్య రాయిగా పడి ఉండడం, రాముడు శబరి పెట్టిన ఎంగిలి పళ్లు తినడం, 
ఊర్మిళ పాత చిత్రణ మొదలైన ఎన్నో అవాల్మ్‌కాంశాలను విశ్వనాధ జానపదులనుండి (గ్రహించారు. 
2. చందస్సు: ఛందస్సును పరిశిలించినట్రయితే, విశ్వనాధ అనేక గేయాలు, రా వ్రాశారు. 
జాతి ఉపజాతి దేశిచ్చందస్సులు ప్రయోగించారు. కందం, ఆటవెలది, తేటగీతి, సెసం మాత్రమే కాకుండా 
జానపద ఛందస్సులయిన ద్విపద, మంజరీద్విపద, మధ్యాక్కర, మొదలైనవి తన మహాకావ్వమయిన 
జ శ లి ఛం ఇకార రేగ జ్య 
రామాయణకల్పవృక్షము౬ కూడా బాడారు. 
3. భాష: జీవవంతమైన తెలుగుభాషను 
క గ 


ఫైన 


కు ప్రయోగించిన కవి, తిక్కన తరువాత విశ్వనాధ ఒక్కడే, జాను 
ముగు, అచ్చతెనుగు, గ్రామీణుల నోళల్లో నానే సామెతలు, జాతీయాలు, పలుకు బళ్లు, తెలుగు 
క్వదిన్యాసం, ఒడుపు,కాకువు మొదలైనన్నీ మనకు విశ్వనాధ భాషలో ప్రత్యక్ష మవుతాయి. 


t] 


అలంకారాలు - జానపద సంస్కృతి : ఇతివృత్తం, ఛందస్సు, భాష - అనే మూడు అంశాలలోనే కాకుండా 
అలంకారాలను ప్రయోగించడంలో కూడా విశ్వనాధపై జానపద సంస్కృతి ప్రభావం కొట్టవచ్చిన ట్టుగా 
కనబడుతుంది. తన కవిత్వంలోని అలంకారాలన్నీ గ్రామీణ సంస్కృతి లేక కర్షక సంస్కృతి లోంచే 
తీసుకుంటారు విశ్వనాధ. నిజానికి విశ్వనాధ “పండితకవి” కాదు “మట్టికవి”. అందులోనూ “తొలకరి 
వానలతో పులకరించే తెలుగు మట్టికవి ! sa “రూన్సీరాణి” కావ్యంలోంచి ఒక చిన్న ఉదాహరణాన్ని 
చూద్దాం. “రూన్సీరాణి” 9 అశ్వాసాల కావ్యం. దీంట్లో యుద్దం చేస్తున్న వీరనారి లక్ష్మీబాయిని పంటలక్ష్మి 
తో పోలుస్తారు విశ్వనాధ. ఇక్కడ ఉపమానాలన్నీ రైతులకు సంబంధించినవే ప్రయోగిస్తారు. 


గ “కరవాలమును బట్టి కంరముల్‌ తజుగుచో 


ఎడనిటి బొండంబు లెగచినట్లు; 

బల్లె మ్ముతో గుండె పగిలించినప్పుడు - 
ధృతి గట్టునకు గడ్డతీసినట్లు; 
గుజ్బమ్ము దూకించి కూలించినప్పుడు - 
అడవి చెట్టును పడనడచినట్లు; 
తలపైన డాలుతో తాడించినప్పుడు - 
కుతవ్వి పాజతో సర్దినట్లు; 

కెలకులకు చిత్రముగను లంఘుంచునపుడు- 
తూగునడకల నేతాము (త్రొక్కినట్లు; 
విజయలక్ష్మి విధంబున వెలిగి రాణి! 
పంటలక్ష్మి విధంబున ప్రబలె రాణి!” 


మాస్వామి శతకంలో మొత్తం ఈశ్వరుని ఒకపంట పాలంగా - వాళ్ల నాన్నగారు అమ్మివేయని 
పంటపాలంగా భావించారు విశ్వనాధ: 


“పునుకల్‌ చూచిన కాజగడ్డలు, పసుల్‌ పాల్ఫారు కాజాకు, లే 
మననౌ జాబిలి కాజపూ వెరువుపెలె సారమౌదుబు ల 

లిన ఉండల్‌, మెయి బూదిపూత తిలిఢిల్లీ భోగముల్‌, చేను నీ 
వనెదన్‌, మాపితృపాదులమ్మని పాలం బీవౌదు, విశ్వేశ్వరా!” 


విశ్చనాధ వారి బుతుసంహారం తెలుగు బుతువుల వర్ణన. ఆంధ్రుల (గ్రామీణ జీవితానికీ, ఆంధ్రదేశ 
సుందర ప్రకృతికీ అద్దంపట్టిన అద్భుత రచన. ఇందులో కర్షక జీవితం పుష్కలంగా వర్షింపబడింది. 
జానపదుల ఆచాద వ్యవహారాలు, నమ్మకాలు, పెండ్లి ఊరేగింపులు, బాలక్రీడలు, ఈ కావ్యంలో చోటు 


64  జయంతి-సెపెంబరు-2003 


చేసుకున్నాయి. జూన పదుల భాషా ప్రయోగాలు అంటి సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళు అడుగడుగునా 
దొర్తుతూ ఉంటాయి. కొన్నిపద్వాలు పూర్తిగా వీటితోనే వ్రాయబడ్డాయి. వర్థబుతు వర్ణనలో మొత్తం 
సామెతలతోనే వ్రాయబడిన ఈ ఎసపద్వాన్ని వినండి 


సః “వెన్న కొట్టిన వారి వెసజాల గొట్టుమ-న్నట్లు మేషుడు హేళి కడ్డు వచ్చె 
మున్నువచ్చు చెవులకన్న కొమ్ముల వా. - వరికిని కలపధిక మయ్యె 
మొ తీగిన కుక్క తాకణవదన్నట్లు జా గర్జించిన మొగిలు వర్థించకుండ 
దివము మంచిదటంచు పవలె దొ ంగిలినట్లు - కాలి బాటలకూడ గడ్డ మొలిచె 


తడిసి మజీకాని గుడిసె కట్టడును, త్రాగి 
గాని మొగ్గడన్నటబ్లు, మున్‌ కాంత పుట్టి 
నింటి తడి యెల్లయును లాగి, ఇప్పుడినుడు 
ముగుద తమ్మికన్సడుటకే మొగము పాసై" 


ఇలాగే కేవలం జాతీయాలు, పలుకుబళ్ళు గుప్పిస్తూ (వ్రాసిన పద్వాలు కూడా ఉన్నాయి. 
న. ఈ పద్యం చూడాలి. 


క్ట “ఉదయ సూర్యుని తోడ ఒడ లెల్ల చితచిత 
లైఎండ కొజుకొాజులాడ దొడగె 
ఇదియేమి నడుమింటి ఎండయో వే నిప్పు 
చెతుల తాకిన రీతి నుండె 
ఇనుడస్తమించి నాడని పేరు ఎదురెండ 
గొట్టిన వడ గూబగుంయి మనియె 
సాక్కు జాబిలి వలి గ్రుక్కత్రిప్పు కొను వే 
భకురేయి రెండు జాలల్సాకులాడె 
ఆపసోపాలు పడి నిద్రయనుచు టెప్ప 
రాచునంతలో ద్నర్ణ ద్నీర్టమను పగలు, 
దుము కొన్నరేయి చివళ్ళు పాదిపి పాద్రిపి 
అట్ట ధారుణి సర్వమ్ము పట్టు కొనియ” 


ఈ పద్యంలో - ఎండ కొజకొజలాడు, నిప్పుచేతులతాకిన రీతినుండు, గూబ గుంయి మను, 
గుక్క త్రిప్పుకొను, జెప్పరాచునంతలో మొదలైన ప్రయోగాలు తెలుగు వారి జాతీయాలు లేక నుడికారాలు. 
అలాగే - ఇదియేమి ఎండయో, ఇనుడు అస్తమించినాడని పేరు, నిద్రయనుచు, అట్టెపట్టుకొనియె, 
సాగినట్టి సాగి మొదలైన ప్రయోగాలు తెలుగు ప్రజల పలుకు బళ్ళు(Us2ge౭s5) 


ఉపమానాలు కూడా జానపద జీవితానికి సంబంధించినవే సృష్టిస్తారు విశ్వనాధ. వర్టబుతువులో 
ఉదయిస్తున్న సూర్వళణ్ణి పండిముగ్గిన తాటిపండుతో పోల్చడం, శరదృతువులో ఆకాశంలో ఎగురుతున్న 
కొల్లేటి కొంగల్ని, ఆకాశమనే పాముల చిన్నదాని మెడలోని నత్తగుల్లల పేరుతో పోల్చడం ఇందుకు 
ఉదాహరణలుగా చెప్పవచ్చును. కొల్లేటి కొంగలు రెక్కలపై భాగంలో జిగురు రంగు, పొట్టమీద తెల్లరంగు 
కలిగి అచ్చంగా నత్తగుల్తల్లాగే ఉంటాయి. 


తెలుగు దనానికి, గ్రామీణ సంస్కృతికి, జానపద విజ్ఞాన ప్రభావానికి పట్టం కట్టిన మహాకావ్యం 
రామాయణ కల్పవృక్షం. తెలుగుదనం అంటే తెలుగు స సంస్క. ఎతి. మనది ప్రధానంగా గ్రామీణ సంస్కృ 
తి లేక కర్షక సంస్కృతి (౯౦11 యulture). “కల్పవృక్ష రహస్యములు (అనే [గ్రంథంలో విశ్వనాధ వారే తన 
మహాకావ్యంలోని ప్రాణభూతమైన విషయం ఏమిటో స్పష్టంగా చెప్పారు.” ఈ గ్రంధమంతటను ప్రధానముగా 
తెలుగు జీవితము, తెలుగుల ఆచారములు నుండును. అన్ని పాత్రలు తెలుగువారి వలె నటింతురు” 
అన్నారు. బాలకాండలో ముఖ్యంగా ఇష్టిఖండం, అవతారఖండాలలో, తెలుగుదనం ఎక్కువగా చూపించారు 


జయంతి-సెప్తెంబరు-2003 రర 


విశ్వనాధ. గర్చవతులైన జానపద స్త్రీలు మట్టిబెడ్డలు తినడం జనపదాలలో సాధారణ విషయం. దీనిని 
మహారాణులకు అన్వయిస్తారు విశ్వనాధ. మహారాజు దశరధుని అంతఃపురం రత్నస్టగిత మందిరం. 
అక్కడ మట్టి దొరకదు. అది సగర సంస్క ye(Urban culture). అక్కడ జానపద సంస్క ఎక (Folk 
culture) ఉండడానికి వీల్లేదు. అయినా ఆ రాణులదాసీలు జానపదులు కాబట్టి మట్టిబెడ్డలు దొంగిలించి 
తెచ్చి రహస్యంగా ఆ రాణయిలకు ఇస్తున్హారట. 
రత్నప్టగితమెన యవని నాధ 
నాధచమమలి మున్ను ద్‌ రకుటనాధ్యమగుట 
ముగురు రాణుల దాసీలు (ముచ్చిలించి 
మట్టి బెడ్డలు తెచ్చుచు మజుగు గొండ్రు” 


రామాయణ కల్పవృక్షంలో జానపదవిజ్ఞానాంశాలు ప్రధానంగా ఐదురకాలుగా కనబడతాయి. 1. 
సీతారాముల జానపద తత్త$ం(Folkishness), 2. రాముని జానపద హావభావాలు(FOlk gesture), 
ఏ. కార్యకారణ సంబంధాలు చూపడం, 4. కధాకధనంలో మూలాంశాలు(Motifs) ప్రవేశపెట్టడం, చ 
జానపద భాష([ళ0[0 language) ను ప్రయోగించడం. 


పదమొక్కులు మొక్కుకోవడం జానపద లక్షణం. సీతారాములు అర కా వాసానికి వెడుతుంటే 


- రాముడు అయోధ్యనగరానికి, దానిని పాలించే దేవతలకు నమస్కరించి, తాను క్షేమంగా తిరిగి వస్తే 
రందరికీ బలులు ఇస్తానని మొక్కుకుంటాడు. గంగానది దాటుతూ సీత తాముక్షేమంగా తిరిగి వస్తే ఆ 
కి బలులిన్తానని, పొంగళు పెడతానని, కల్తువోన్తానని మొక్కుకుంటుంది. ఒక్క గంగానదికే కాదు ఆ 


౦లో ఉండే బుషులకు, దేవతలకు బలులిస్తానంటుంది. అలగే యమునానదిని దాటేటప్పుడు, ఒక 
మర్రి చెట్టును చేరినప్పుడు సీత ఆపద మొక్కులు మొక్కుకుంటుంది. 


(1 


లి 


«ft 
ల 


Gr ck 


4 


py 
OE 


జానపదుల హావభావాలు నాగరికుల హావభావాలకన్నా భిన్నంగా ఉంటాయి. మాండలికంలో 
మాట్లాడటం, మాట్లాడేటప్పుడు ఆంగికాభినయం ఎక్కువగా చేయటం, గట్టిగా మాట్లాడటం, గట్టిగా 
అట్టహాసంగా విరగబడి నవ్వడం జానపదుల్లో ఉంటుంది. రామాయణ కల్పవృక్షంలో పట్టాభిషేకం 
జరుగబోయేముందు రాముడు గంభీరంగా నాగరికుడు (5tifగీగ ఉంటాడు. పట్టభంగం జరిగి అరణ్యాలకు 
వెళ్లేటప్పుడు జానపదుడుగా మారిపోతాడు. అందరినీ వేళాకోళం చేస్తాడు. గట్టిగా నవ్వుతాడు. 
విరగబడినవ్వుతాడు. సీతాలక్ష్మణులు అతని వింత ప్రవర్తనను చూచి ఆశ్చర్యపోతారు. 


కార్యకరణ సంబంధాలు చూపడం జానపద సాహిత్య ముఖ్యలక్షణం. లక్ష్మణ శత్రుఘ్నులు ఒక 
తల్లికి పుట్టిన కవలపిల్లలైనప్పటికీ, లక్ష్మణుడు రామునితోనూ, శత్రుఘ్నుడు భరతునితోనూ ఎక్కువ 
సన్నహితంగా ఉండటానికి కారణం ఏమిటి? వార్మికిలో దీనికి సమాధానం లేదు. జానపదుల పాయస 
విభాగంలో దీనికి చక్కని కారణాన్ని “ సృష్టించారు. దశరధుడు మొత్తం పాయసాన్ని రెండు భాగాలు 
చేసి, సగం కౌసల్యకు, సగం కైకేయికి ఇస్తాడు. ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది. అప్పుడు కౌసల్వ 
తనభాగంలోని సగంతీసి సుమిత్రకు ఇస్తుంది. అలాగే కైకేయి కూడా తన భాగంలోంచి సగంతీసి సుమిత్రకు 
ఇస్తుంది. కౌసల్వ ఇచ్చిన పాయసం వల్ల లక్ష్మణుడు పుట్టాడు, కెకేయి ఇచ్చిన పాయసం వల్ల శత్రుఘ్నుడు 
పుట్టాడు. అందువల్ల లక్ష్మణుడు రామునితోను, శత్రుఘ్నుడు భరతునితోను ఎక్కువగా స్నేహంగా ఉన్నారు. 
విశ్వనాధ వారు పాయసం విభాగంలో వార్మికినే అనుసరించినా, లక్ష్మణుడు రామునితో సన్నిహితంగా 
ఉండడానికి కారణాన్ని చెప్పారు. “నాకు రాముణ్ణి సేవించే కొడుకు పుట్టాలి” అని భావించి సుమిత్ర 
పాయసం త్రాగిందట. కాబట్టి విశ్వనాధ లక్ష్మణుని విషయంలో జానపద పాయస విభాగ ప్రభావానికి 
లోనయ్యారు. 

జానపద సాహిత్య కధాకభనంలో అతి ప్రధానమైన అంశం మూలాంకం(Motif) ఇది లేనిదే కధ 
ముందుకు వెళ్ళదు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. బొంగరాలాట వంటి ఒక సంఘటన కావచ్చు, 
లేదా మాయలఫకీరు వంటి ఒక పాత్ర కావచ్చు, లేదా మంత్రదండం వంటి ఒక వస్తువు కావచ్చు. 
రామాయణంలో కైకకోరికలు, సీత కోరికలు సంఘాటనా రూపమైన మూలాంశాలు. మంధర, జటాయువు, 


66 జయంతి-సెపెంబరు-2003 


నూరుళలావ, మారీచుడు, రావణుడు, సంపాతి వాదం రూపమెన మూలాంశాలు. పాదుకులు, రాముని 
గరం, సీత చూడామణి, సెతకు అనసూయ ఇచ్చిన వస్తాలు, విదిధ అన్జాలు, సంజీవిని పర్వతం, 
సక దిమానం, అమృతభాండం మొదలైనవి వస్తురూపమైన మూలాంశాలు. ఈ మూడు రకాల 


మూలాంశాల వల రామాయణం కధ ముందుకు నడిచింది. 


స్ట 


జానవంతమైన తెలుగుభాష, గ్రామీణులైన జానపదులలో మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా జానపద 
లలో ఉంటుంది. ఈ భాష నాలుగు రకాలుగా ఉంటుంది. 
సామెతలు(Proverbs) - వీటినే “లోకోక్తులు, అనీ “నానుళ్ళు (సనానుడు+నుడులు) అనీ 
కూడా అంటారు. 


t9 


జాతీయాలు లేక నుడికారాలు(IdIaMs) 


ఉం 
శి 


పలుకు బడులు (౮528౯65). 
4. _ వాక్యవిన్వాసం($గటు. 

ఈ నాలుగు రకాల భాషా కలిస్తే ప్రజల ""వ్వవహారభాష' అవుతుంది. విశ్వనాద వారు నాది 
వ్యవహార భాష అని స్వయంగా ప్రకటించుకున్నారు. తెలుగు ప్రజల వ్యవహార భాషను ఆయన 
సూక్ష్మాతిసూక్ష్మాంగా పట్టుకుని చక్కగా రికార్డు వేశారు. 

అరణ్యకాండ - జటాయువు ఖండంలో, జటాయువు సీతను ఎత్తుకు పోతున్న రావణుడు 
సంభాషించేటప్పుడు తెలుగు జాతీయాలు, పలుకు బళ్లు ఎంత లందంగా ప్రయోగించారో చూడండి. 
జటాయువు “అరె యిందాకటి నుండి చెప్పెదను నీకావంత విన్పింపదే?” 
జాటాయివు ౫ రావణుడు “అడుగు కదలనీయి ననగ, దానవరాజు 


“సమిచేసెదనిన,”” వేమియగునా 
చూతు వనిన, న సుర చేతి కశాహతి 
ఖరయుగంబు వెన్ను గాడ నడచె. 


రావణుడు శా. “ఏరా పక్షి అదేమొ వాగికొని నీవే పోదువన్నన్‌ గ రు 
ద్దారా పాతము తాచినావు...... వ 


ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న పద్వాలలో కూడా విశ్వనాధ వారు సామెతలు, నుడికారాలు, పలుకుబళ్లు, 
తిట్టు - అన్నీ కలిపిన వాక్య విన్యాసంతో ముంచెత్తి వేస్తారు. ఒక చిన్న ఆట వెలది పద్యంలో సామెత, 
నుడుకారం, పలుకుబడి, తిట్టు ఎలా పొదిగారో చూడండి, అర ఇ్యకాండలోనీ జటాయువు ఖండంలోనే 
రావణుడు సీతతో ఇలా అంటున్నాడు. 


“ముద్దు వచ్చినపుడు మొగి జంక కెక్కుమ (సామెత) 


న్నారు, బిజ్ఞ బిగిసినావు, మజీయు (నుడికారం) 

నెవ్వడడ్డమగు నొ యేను జూతును గదా (పలుకుబడి) 

వాడెవండొ జిజ్హ బోడి యోగి!” (తట్టు) 
బాక్వవిన్వ్యాసం: 


తెలుగు నుడికారాలతోను, పలుకుబడులతోను, సంభాషణాత్మకమైన నాటకీయ శైలిలో విశ్వనాధ 
వారి వాక్యాలు ఉంటాయి. ఇవి జానపదుల వ హారంలోనివే కాని కలికల్పితాలు కావు. ఉదాహరణానికి 
అరణ్యకాండలో - పంచవటీ ఖండంలో- శూర్పణఖ రాముడితో సంభాషించడం చూడండి : రాముడు 
శూర్చణఖతో “నీకు కోపం వస్తే లేదా ఆకలి వేస్తే నన్ను అప్పడంలా విరుచుకు తినేస్తావు!” అంటాడు 
హస్యంగా. అతన్ని ప్రేమిస్తున్న శూర్పణఖ దానికి చాలా నొచ్చుకొని రాముడితో ఇలా అంటుంది 
శా. నాకా? కోపము వచ్చుటా? అదియు నిన్నా? ఓరెముంజేయుటా? 


జయంతి - సెపెంబరు-2003 67 


ఈ కాంతాళపు మాట లేమిటికి? నాకీయూహయే వచ్చినన్‌ 
నాకంరమ్మును నేన కోసికొనెదన్‌, నా ప్రాణమితక్రుంబు ని 
న్నా కాంక్షించెద? తిండికేమి! మరి కన్నావూహ పారమ్యమున్‌.” 
అలాగే, బాలాకాండ - ధనుఃఖండంలో పరశురాముడు రాముడుతో మాట్లాడటంలో కూడా తెలుగు 
వాక్యం సాంపులు కనబడతాయి. 
ఫ్‌“ నివటోయీ! ఓయి నెట్టిక కీల! 
నీవా” శైవ ధనుస్సు ను వంచినావు? 
నీతాకినంతనా? నిగుడు రుద్రధనుస్సు 
వెదురు బద్దయు బోలె విజేగి పోయె! 
ఏలాగు విజీగెనో నిలకంధరు మహాధనువు చెప్పుము! నేను వినవలతును; 
పనిబూని విజిచితివా? తాకిన ంతనే విజీగెనా? 
గ. మంజూష వెలికి దీసి పూనితవ? ఎక్కుబెట్టితివ? 
నితాంతమైన జ్యూవలి సందితమైనదా? 
ఏద్‌? కధాదీతి చెప్పుము! 
తిగిచినట్టియమ్ము ఏలక్ష్యమును తాకి వమ్ము చేసె?” 
ఇది సీసపద్యం. ఏత్తుగీతి తెటగీతి. కాని ఛందస్సు ప్రకారం దీనిని విరిచి చదవాలంటే ఆ బ్రహ్మదేవుడి 
తరంకూడా కాదు. ఎందువల్లనంటే, తెలుగుభాషలో, తెలుగు వారి సంభాషణలో, అదికూడా ఒకతీ(వ 
సన్నివేశ ౦లో, ఒక మహావీరుడైన అవతార పురుషుడు, మరొక మహావీరుడూ అవతారపురుషుడూ 
అయిన వాడితో, ఆశ్చర్యంతో, నిర్లక్ష్యంగా మాట్లాడే సందర్భంలో, తెలుగు వాక్యవిన్వాసంలో ఉండే జిగీబిగి 
నింపి వ్రాసిన పద్యం ఇది! ఇటువంటి పద్యం ఒక్క విశ్వనాథ మాత్రమే వ్రాయగలడు! 
కాబట్టి “కవిసమ్రాట్‌” విశ్వనాధ సత్యనారాయగారు ఎంత పండిత కవి అయినా, ఎంత ప్రౌఢ కవి 
అయినా, ఎంత శిల్పసమ్రాట్టు అయినా, ఆయన కవిత్వం ప్రధానంగా (గ్రామీణ కవిత్వం, కర్ణక కవిత్వం, 
తెలుగుదనంతో తొణికిసలాడే శుద్దదేశికవిత్వం! తెలుగు నేలలో నుంచి పుట్టిన మట్టికవిత్వం! అది వట్టి 
మట్టికాదు - తొలకరి చినుకులతో పరిమళించే తెలుగు మట్టి! దాని మూలాలు తెలుగు జానపద 
సంస్క ఎతిలోనే ఉన్నాయి!!! 





68 జయంతి-సెప్టెంబరు-2003 


“మిశ్వనాథ వారి ధోం కిట ధోంి” 
కీ శే. కొత్త వెంకటేశ్వర రావు 


అది 1934 వ సంవత్సరం. మచిలీ బందరులో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారికి ఆయన శిష్యులు 
పోటా పోటీగా సన్మానాలు చేస్తున్నారు. పింగళి లక్ష్మికాంతం గారు ఒక సన్మానం జరివారు. అంతకన్న 
విశిష్టంగా జరపాలని విశ్టనాధ సత్యనారాయణ గారి ప్రయత్నం. ఇది కవితావ్వసనుల కుతూహలం పెంచింది. 
సభకు జిల్హాజడ్డి కనాబ్‌ మహమ్మద్‌ ఇస్సహాని సాహెబ్‌ అధ్యక్షులు. ఆయన ఉమర్‌ ఆలీషాగారివలె తెలుగులో 
కవి, ఆయన ప్రసంగంతో వేయిమంది సభ్యులు సావధానులైనారు. సభలో నిశ్శబ్దం కమ్ముకొన్నది. 
విశ్వనాధవారు లేచారు. మొదటి పద్వం వినిపించారు. 


“దీం - కిటధోం - కిటకిబధో 

ధోంకిటయని (బ్రాహ్మి నాట్య నూపుర రవముల్‌ 
సంకుల మయ్యెను మూపురి 

వెంకట చెళపిళ్ల నుకవి విచ్చేసెనోకో !” 


నిశ్శబ్దం (బ్రద్దలయింది. రెండువేల చేతుల చప్పట్టలో కవితాకావ్య నాట్యరవళి అలలు అలలుగా 

ప్రతి ధ్వనించినది. మరో పద్వం ఎత్తుకున్నారు విశ్వనాధవారు. దాన్లో శబ్దశాస్త్ర కారణము, క్రమ ప్రకామ 
మధుర స్వరము అయిన నటరాజు తాండవాన్ని, ఆ తాండవం నుండి ఉత్పన్నమైన శబ్దాన్ని, దాని 
నుండి రూపు గట్టున కవిత్వాన్ని వర్ణించారు. 

“ఆయత్తమ్ములు శైవనూపుర 

విమర్దాంకాముల్‌ తాడితం 

బై యాకాశము త్రెవ్వి శబ్దమయ 

మార్గాంతమ్ము తేజో మిలత్‌ 

వ్వాయామమ్ములు సుళ్లు సుళ్లు వడి 

ఆం దావర్తమొక్కండు రెం 

డై యీ తిర్పతి వెంకటేశ కవి 

యుగ్మాకారమున్‌ దాల్ఫెబో [77 


మాకు అర్హం కాలేదంటే మాకు అర్దం కాలేదంటూ వేయి గొంతులు వేదికను ఢీకొన్నాయి. ఏమాత్రం 
లక్ష్య పెట్టలేదు రణపెంకి విశ్వనాధ. “ మీకోసం కాదు నేను వ్రాసింది” అని విసిరికొట్టారు. 


“నాక్కూడా అర్ధం కాలేదండీ!” .. అన్నారు అధ్యక్షులు మృదువుగా. 


“మీకోసం కూడా కాదు నేను వ్రాసింది” ... అని కట్టెవిరుపు జవాబు వచ్చింది. సభ రసాభాస 
అయ్యాలాగుంది. అనేక యుద్దాలలో ఆరితేరిన వృద్దమూర్తి చెళ్ల పిళ్ల వారు అందుకొని --- 


“నాయనా! నాకూ తెలియలేదోయ్‌! కొంచెం వివరించి చెప్పు!” అని అనునయించారు. 


గురువుగారి బుజ్జగింపు కన్న శిష్యుడికి కావలసిందేమున్నది? శిష్యుడు గురువై సవిస్తరంగా 
వివరించాడు. పద్యంలో ఉన్నదాన్ని, శాస్త్రంలో ఉన్నదాన్ని కలిపి -- సమస్త జగత్తు అవ్యక్తావస్టలో ఉంది. 
కదలిక కనిపించదు. శబ్దం వినిపించదు. ఇంతట్లో వ్యక్తావస్ట ఆసన్నమయింది. నటరాజు తాండవంతో 
అవ్వక్తం చేష్టావంతం అయింది. అతడి అందెల రాపిడిలో ఓం, ఓం,ఓం - అంటూ తొలినాదం బయలు 
దేరింది. శబ్దానికి ఆధారమయిన ఆకాశకటాహంలో అది అలలు అలలుగా, సుళ్ళు సుళ్ళుగా వ్యాపించింది. 
నిస్తరంగ సరసిలో ఒక పదార్దం పడినప్పుడు నీటి తరంగాలు ఒక దాని వెంబడి ఒకటి వర్తులంగా, సుళ్ళు 
సుళ్ళుగా బయలుదేరి ఒడ్డును తాకిన ట్టు, ఓంకార తరంగాలు శబ్దమయమార్గం చివరిదాకా ఆవృ 
తమయినయి. అలాంటి అవ్యక్తాలలో ఒక్కటి రెండుగా అయింది. అదే తిరుపతి వెంకట కవుల జంటగా 


జయంతి-సెప్రెబరు-2003 69 


వెలిసింది అని విశ్వశాడవారి వివరణ, సభ మెచ్చింది. అధ్యక్షులు మెచ్చారు. గురువుగారు మెచ్చారు. 


ఇ 


eX 


దీధిత్వుజ్ఞ ల ముగ్రయానవగు 
వాంధ్రీ! యేడకే పోదులీ 

వీధిన్‌ రాగదవమ్మ! 

మాగృహములన్‌ పేరంబమే నెచ్చెల్‌!” 


దీనికి కూడా విశేష్ణారం కవిగారే చెప్పుకోవలసి వచ్చింది. సంతాన మాల అంటే పారిజాత పుష్పమాలట! 
వేంకట కవిగారి వాక్కులే యీమాల దాన్ని సిగలో అలంకరించుకొన్న ఆంధ్ర కవితా సుమంగళి శరీర 
కాంతి - రుక్కిణికి వలె పెరిగిందట. ఆ కొత్తకాంతులతో ఆమె సవిలాసంగా విహరించటానికి ఎక్కడికో 
పోతూ ఉంది. ఎక్కడికో ఎందుకమ్మా! యిదుగో మా సన్యానపు పేరంటానికిరా ! అని ఆహ్వానిస్తున్నాడుకవి. 

ఆయీ విషయాలు ఈ వుధ్వ్య గుడివాడలో నేను వుధురకవి కాకాని నరసింహారావుని 
చూడబోయినపుడు ఆయన చెప్పారు. ఆయన పింగళివారి శిష్యులు. మృదుమధుర శైలిలో, మనోహరమైన 
భావాలతో ధారాళంగా ఆశుకవిత్వం చెప్పగలవారు. వయసులో ఉన్నపుడు ప్రసిద్దకవుల పద్వాలు వందలు 
వందలు వల్లించగలిగేవారు. ఇప్పుడు డెబ్బయి యెనిమిదో పడికి చేరారు. పక్షవాతంతో మంచం పట్టినా, 
ఇంట్లో కొంచెం తిరగగలరు, ఆక్యుపంక్చర్‌ యేదో మేలు చేస్తుందని విని ఆ చికిత్స చేయించుకున్నారు. 
కాని ఎందువల్లనో మూతికూడ వంకర పోయింది అయినా, చూడవచ్చిన వారిని, ఆయన కవితాట్రతి, 
ధారణాపటిమ - అలరిస్తూనే ఉన్నాయి. తిరుపతి వెంకటకవుల కాలంలోనూ, ఆ తరువాత సుప్రసిద్దులైన 
అనేక మంది కవులగూర్చి, వారివారి వాద ప్రతివాదాలను గూర్చి, వారి కవిత్వాలను గూర్చి అద్దశతాబ్ద 
కాలంలో ఆయన స్వయంగా యెరిగిన గాధలెన్నో చెప్పగలరు. వాటిని రేడియోవారో, పత్రికల వారో 
సేకరించి వెల్లడిపరిస్తే సాహిత్యప్రియులకు ఆసక్తికరంగా ఉంటుంది. 





మయ. 


Nayani Subbarao, Vishwanatha Satyanarayana, Pervaram Jagannadham 
Khandavalli Laxmi Ranjanam and others 





70 జయంతి-సెప్టెంబరు-2003 





పద్యానికి పరవశించిన (పతిభా [పజ్జాశాలి శీ విశ్వనాథ 
డా.యస్‌.టి.జ్ఞానానందకవి 


అది వేసవి. సాయంకాల సంధ్యాసమయం. గుణదలకు వెళ్ళే మార్గంలో మొగల్‌ రాజపురం దారిలో 
ఉన్నతూము దగ్గర తమ ఇంటి నుండి సహోపాధ్యాయులతో వస్తున్న కవిసమ్రాట్‌ డ్రీవిశ్వనాధ 
సత్యనారాయణ గారి దర్శనం లభించింది. పత్రికలలో ఆయన ఛాయా చిత్రాలను చూచినవాడను. వారిని 
దర్శించడానికి బయలుదేరిన నేను, ఆ మార్గమధ్యములోనే వారిని చూచుట లభించినది. అప్పటికే 
సేను ఆశువుగా గ్రంధాలు వ్రాస్తాను. వారిని చూడగానే నా మేను పులకరించినది. కవితాసరస్వతి పలకరించి 
మేల్కొలిపినది. విశ్వనాధుని గురునాధునిగా మనసులో తలచి ఆశువుగా కవిత చెప్పాను. 


కలముంబూనుచు వాయనెంచెదవ గంగావాహీనీ ధారలు 
జ్ఞపలమై పాజువిధాన నీదు రచనా సామర్ల్య వైశద్యప్రో 
జ్ఞలధారా సముదాయమట్టులెగదా! పాజున్‌ యధార్దంబుప 
ల్కుల రాణిన్వలపించు బ్రహ్మవు సుధోక్తుల్‌ నీ మహావాక్యముల్‌ 


సకలాంధ్రమ్ము నమస్కరింపగ మహాసాహిత్య లోకైక భూ 

ష! కవీశానులు, భూమినాధులు త్వదీయంబైన మాధుర్య మం 
జు కధాగీతుల కందలింపగ యశఃస్తూర్తిన్‌ విడంబింప వి 
శ్వకవీంద్రా! మదహస్తి నెక్కితివి హర్హధ్వానముల్‌ మోగగన్‌ 


ని. రసావతారధిషణా! గంభీర మూరీ! దయా 
సముదగ్రా! వివిధార్దకావ్యరచనా సామ్రాజ్య పట్టాభిషి 
క్ర! మహాంధ్రాభ్యుదయాభిమాని ! మప | గుణో 
త్తమ! యౌదార్య రసస్వభావ! గురునాధా ! విశ్వనాధా ! నమః 

నా ఆశు కవితా పద్యాలకు ముగ్గులైన కవిసమాట్‌గారు “నాయనా బాగున్నవి. ఇకఆపు! 
ఏమికావలయును. నీదేవూరు” అని తూము మీద కూర్చొని నన్ను అడిగినారు. నేను మా ఊరు, 
తాలుకా మొదలగు వివరాలు పద్వాలతో జవాబిచ్చి నన్ను మీ శిష్యునిగా అంగీకరించవలసిందిగా వినయంతో 
విజ్ఞప్తిచేసాను. 

“నాయనా! నీవు యధేచ్చగా నన్ను కలియవచ్చును. కృషిచెయ్యి. రాణింపువస్తుంది” అని 
దీవించారు. అది నా తొలి పరిచయం. నేను బ్రాసిన కావ్యగ్రంధాలన్నిటికి శ్రీవిశ్వనాధ వారే పీఠికలు, 
అభిప్రాయాలు వ్రాసారు. పీరిక వ్రాస్తూ “ఇంకెవరివద్దను అభిప్రాయాలు తీసుకొనవద్దు. నీకొక శైలికలదు. 
నీకవిత నీదిగా ఏర్పాటైపోయినది” అని దీవించారు. 


నా “పాంచజన్యం” పీదికకు గురువుగారు వ్రాసిన పీరికను విజ్ఞాన వికాస విస్సురితులు, ఆచార్య 
బి.వి.సుబబహ్మణ్యం గారు చదివి బహుధా ఆనందించారు. ఇది అంతయూ నా అదృష్టం. 


గురువుగారితో కలిసి కొన్ని భువన విజయాలలో, కవి సమ్మేళనాలలో పాల్గొన్నాను. చాలమంది 
అనుకున్నట్లుగా ఆయన కుల ద్వేషిక్రాడు. మానవతావాదం కలవారే! మధుర హృదయులే! ధర్మమూర్తులే! 
దాక్షిణ్యాస్వభావులే. నా ఎరిగినంత వరకూ కొలదిమంది హరిజన కవులు తమ (గ్రంధాల పీఠిక నిమిత్తం 
శ్రివిశ్వనాధ వారి వద్దకు రావడం, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం. ఇది మాత్రమే గాక ఆ వచ్చిన 
కవుల రాకపోకలకు, భోజనాలకు ఆయన [ద్రవ్యం ఇవ్వడం నేనెరుగుదును. అంతటి జాదార్యమూర్తి 
ఆయన. జాషువాకవిగారు, విశ్వనాధ వారు విజయవాడ రేడియోలో కావ్యగానానికి వచ్చారు. నేను, 
గురువుగారితో వెళ్ళాను. జాషువాతో విశ్వనాధ ఇలా అన్నారు. జాషువా జ్ఞానానందకవి నాశిష్యుడని అనగానే 
జాషువాగారు నవ్వుతూ జ్ఞానానందకవి మావాడే అని అన్నారు. నా సన్మానాలకు ఎన్నింటికో గురువుగారు 

వహించారు. 


జయంతి-సెప్టెంబరు-2003 71 


19 5 0లో విజయవాడలో మాన్యజ్రీ అయ్యదేవర కాళేశ్వర్రావు పంతులు గారికి రామ్మోహనరాంప్‌ 
(గ్రంధాలయంలో “గాంధీ అమరగీతం” అనే గ్రంధాన్ని అంకితమిచ్చాను. ఆసందర్భంలో గురువుగారు 
నాకు “కవికోకిల బిరుదును ఇచ్చారు. 1974లో కళాప్రపూర్ణ బిరుదును ఆం్రవిశ్వవిద్వాలయం 
వారు ఇచ్చినపుడు హనుమంతరావు గ్రంధాలయంలో “అభినవ జాషువా” అనే బిరుదును గురువుగారు 
ప్రదానం చేసారు. ఆసభలో శ్రీమతి హేమలతా లవణం, డా.ఇనాక్‌, మోదుకూరి జాన్సన్‌ ప్రభృతులు 
పాల్గొన్నారు. ఇవి విశ్చ్టనాధ వారి యొక్క విశాల ధృక్సధానికి, మానవతావాద సముద్దరణ భావనకు 
ప్రతీకలు కావా? 

నేను ఇంతటి సాహిత్యాన్ని వ్రాయుటకు శ్రీవిశ్వనాధ వారే స్పూర్తిప్రదాతలు. నాపట్ల వారికున్న 
అమిత వాత్సల్యం వలన నాపెండ్లికి పద్వాశీస్సులు పంపడమే కాక, నూటపదహారులు పంపించారు. 


“నా శిష్యుండును సాధువౌకవియు జ్ఞానానంద మీసాధువే 
భాశిష్టంబు నదృష్టమందెడిని వాల్లభ్యంబు దీపింపగన్‌ 
ఆశీర్యోగ్యుడు యోగ్యుడున్‌ నవశుభ ప్రారంభ సంపత్తికిన్‌ 
ఆశీస్సంతతి నిత్తు నీశుభవివాహ స్వచ్చవేళన్‌ బడిన్‌” 


గురునాధులవారి ఆశీస్సులు అటవి. (విజయవాడ 12-55-195 5) 


నా కవితా జీవిత పధానికి గురువుగారి ఆశీస్సులాలంబనలైన మూలకంబములు. ఆయన దయకు 
పాత్రుడనైతిని. ఆయన ఆర్ధ తా హృదయములో నాకు చోటు లభించినది. ఇది నాసుకృత భాగ్యం. 
ఎంతైనా చెప్పవచ్చు. అట్టిమహాజ్ఞానపీర పురస్కార గ్రహీతకు నాపాదాభివందనాలు. 





అప్పట్లో జగిత్యాల కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండిన డా. వెలిచాల కొండాల రావు 
అప్పట్లో ఆ కాలేజికి విచ్చేసిన కవి సామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ గారు 
జువ్వాడి గౌతమ రావు గారు 


